


ఈ విషయమై ఆలోచించండి 


మొదటి భాగము 


కృష్ణమూర్తి ఫౌన్‌ డేషన్‌ ఇండియా 


EE VISHAYAMAI ALOCHINCHANDI — Part One 
Telugu Translation of the book appearing in Two titles: 
in England as This Matter of Culture & 

in U.S.A as Think on these Things. 


Translation into Telugu by 
C. Hanumantha Rao. 


(Krishnamurti Foundation India 
64, Greenways Road, Madras - 600 028. 


Copies can be had at: 
Krishnamurti Foundation India, 
64, Greenways Road, Madras - 600 028. 


First Edition : 1991. Se 


Yn 
ws 


Laser Typesetting and Printed by: 
GEE BEE GRAPHICS 

40/3, Mint Subbarayalu Naidu 5., 
Madras -.600 021. 

Ph: 555542. 


Neen ౨662 5 = 


ప్రస్తావన 


జె. కృష్ణమూర్తి (1895 - 1986) విశ్వవిఖ్యాత తత్త్వవేత్త. 
(ప్రపంచంలోని వివిధ దేశాలను పర్యటిస్తూ, అరవయి సంవత్సరాలపాటు 
ప్రజలకు జీవననందేశాన్ని తమ ప్రసంగాల ద్వారా అందజేశారు. 

“ఒక నిర్దిష్టమైన మార్గం ద్వారా “సత్యాన్ని చేరలేము. “సత్యం” 
అనేది మార్గంలేని ప్రదేశం. సంస్థల ద్వారా నమ్మకాల ద్వారా, 
పూజా వునస్కారాల ద్వారా, గురువుల ద్వారా దాని చెంతకు చేర 
లేము. ఆధ్యాత్మిక బోధనలవల్ల, మానసిక వికాసానికై చేసే ప్రక్రియల 
వల్ల దానిని అందుకోలేము. ఇతరులతో గల పరస్పర సంబంధాలు అనే 
దర్పణం సహాయంతో మనలను మనము పరిశీలన చేసుకొని అర్హం చేసు 
కొనడం ద్వారా మాత్రమే యీ పని సాధ్యం అవుతుంది.” -- అని 
వక్కాణించారు. 

కృష్ణమూర్తి వుపన్యాసాలు, రచనలు అన్నీ యింగ్రీషులోనే సొగాయి. 
భారతీయ భాషలు కొన్నింటిలోకి కొన్ని (ప్రసంగాల, పుస్తకాల అనువాదం 
యిప్పటికే జరిగింది. కృష్ణమూర్తి ఆలోచనా స్రవంతిని యథాతథంగా, 
యితర భారతీయ భాషలలో సరళమైనశై లిలో అందించాలనే వుద్దేశ్యంతో 
కృష్ణమూర్తి ఫౌండేషన్‌ 'యిండియా స్వయంగా అనువాద కార్యక్రమాలను 
ఆరంభించింది. ఆ ప్రయత్నంలో భాగంగా తెలుగు తమిళం, మల 
యాళం, కన్నడ భాషలలో అనువాదాల ప్రచురణను మద్రాసు కేంద్రంగా 
చేసుకొని నిర్వహిస్తున్నాము. 


ఈ పుస్తకాల సహాయంతో కృష్ణమూర్తి ఆశించిన నవ మానవ 
ఆవిర్భావం, నవ్య సమాజ అవతరణ గురించి చదువరులు తమ తమ 
భాషల్లోనే చదివి అర్హంచేసుకొనడానికి వీలవుతుందని ఆశిస్తున్నాం. కృష్ణ 
మూర్తి తత్త్వదర్శనాన్ని తరచి చూసుకొని అవగాహన చేసుకొనడానికి, 
ఆచరణలోనికి తీసుకొనిరావడానికి యీ పుస్తకాలు దోహదం చేస్తాయి. 
పాఠకులు వీటిని ఆదరిస్తారని నమ్ముతున్నాము. 


వనంత వివోర్‌, సమన్వయ కర్త 
(గ్రీన్‌ వేస్‌ రోడ్డు, దక్షిణ భాషల అనువాద విభాగం 
మదరాసు - 600 0282. కృష్ణమూర్తి ఫౌండేషన్‌, ఇండియా 


అనువాదకుని 
తొలిపలుకు 


జిడ్డు కృష్ణమూర్తి (ప్రతిసంవత్సరము తాను చేసెడి ప్రపంచ పర్య 
టనలో ఒక భాగముగా నవంబరు-ఫిబ్రవరి నెలల మధ్య షుమారు మూడు 
నెలలపాటు భారతదేశములో పర్యటిస్తూ వుండేవారు. వారి ప్రసంగాలు 
సాధారణంగా ఢిల్లీ, వారాణ స్కి మద్రాసు, రిషివ్యాలీ, బొంబాయిలలో జరు 
గుతూ వుండేవి. వారాణసిలోను, రిషివ్యాలీలోను వారు చేసిన ప్రసంగాలు 
(ప్రధానంగా అక్కడున్న తమ పాఠశాలలలోని విద్యార్దుల నుద్దేశించి చేసినవి. 
వారాణసిలోని తమ రాజ ఘాట్‌ బెసంట్‌ స్కూలు. విద్యార్థుల 
నుద్దేశించి 1954వ సంవత్సరము డిసెంబరు నెల 27వ తేదీ మొదలుకొని 
1955వ సంవత్సరము ఫిబ్రవరినెల రివ తేదీ వరకు ఆయన మొత్తం 
27 ప్రసంగాలు చేసియుండిరి. ఇంత దీర్హకాలము వారొకేచోట నిలిచి 
(ప్రసంగించిన సందర్భములరుదు. ఆ 27 (పసంగాలున్ను పరిష్కరింపబడి 
This Matter of Culture అనే పేరుతో ఇంగ్రండులోను Think 01 
These Things అనే పేరుతో అమెరికాలోను (ప్రచురింపబడినవి. వాటి 
కనువాదమే యీ పుస్తకము. 


ఒక భాషలోనుండి మజణీియొక భాషలోనికి సరియైన అనువాదము 
సుకరము కాదని అందరికిని తెలిసిన విషయమే. అందులోను కృష్ణజీ 
రచనలు అనువాదానికి సులభముగా లొంగునవి కావు. అయినా ఈ (ప్రస్తు 
తానువాదములో మూలమునకు న్యాయము చేకూర్చడానికై యథాశక్తి 
(ప్రయత్నింపబడినది. 


ఈ ప్రసంగాలు పేరుకు విద్యార్హులనుద్దేశించి చసినవే యైనప్పటికిన్ని 
పెద్దలకు గూడ, కృష్ణజీని అర్హము చేసికొనడంలో మిక్కిలి తోడ్పడగలవు. 
నూ Q@ 
సోదరులైన తెలుగుదేశ (ప్రజలు ఈ యనువాదమువలన ప్రయోజనము 
పొందగలరని ఆశిస్తున్నాను. 


విషయ సూచిక 


అధ్యాయము "పేజీ 
1. చదువు -- దానియొక్క ప్రయోజనము ౬ అ 1 
2 స్వతంత్రము -- ముకి. కత 13 
3. స్వతంత్రము -- చేమ 0 24 
4. వినడం ౨... లం తిరి 
ర. సృజనాత్మకమైన అసంతుష్టి ౨౨. 48 
6. జీవిత సమగత Mk 60 
7. చేరా టం 70 
8. క్రమబద్దమైన ఆలోచన 81 
9. విముక్తమగు మనస్పు అ 93 
10. అంతస్పౌందర్యము -- (పేమ ... 1038 
11. ధ్యానము se LL 
12. అభయ భావన a 127 
13. సమానత్వము sa A399 
14. ('క్రమగిక్షణ — ఒక పెద్ద సమస్య .«. 15] 


N.B. చాల మెల్లగా ఒక్కొక్క వాక్యమునే అర్హము చేసికొంటూ 
చదివితేనే గాని కృష్ణజీ రచనలు బోధపడవు. గబగబా చదివి దూరంగా 
వెట్టివేయ దగినవి కావివి. 


1 
చదువు - దానియొక్క ప్రయోజనము 


చదువంటే యేమిటో మనలో మనమెప్పుడైనా ప్రశ్నించుకొని 
వుంటిమా? అని నా అనుమానము. మనం బడికి ఎందుకు పోతు 
న్నాము? అక్కడ రకరకాలైన విషయాలు ఎందుకు నేర్చుకొంటు 
న్నాము? పరీక్షలెందుకు పాసవుతున్నాము? మంచి మార్కుల కోసం, 
మంచి (గేడులకోసం ఎందుకు పోటీ పడుతున్నాము? ఈ చదువు అనే 
మాటకు అర్హ మేమిటి? ఇదంతా దేనికి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, 
విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మణీ యీ 
భూమిని (ప్రేమించే ప్రతి ఒక్కనికిన్ని. చదువుకోడం కోసం ఎందుకింత 
శ్రమ పడుతున్నాము? కేవలం ఏవో పరీక్షలు పాసై, ఏదైనా వుద్యోగం 
సంపాదించుకోడం కోసమేనా యీ (శ్రమంతా? లేక చదువుయొక్క 
వుద్దేశం యీ మన జీవిత గమనాన్ని - జీవితము కొనసాగే రీతిని - 
అంతను సరిగా అర్హం _ చేసికోగల శక్తిని చిన్నప్పుడే మనలో కలిగించ 
డమా? ఉద్యోగం సంపాదించుకోవడం, లేదా ఏదైనా జీవనాధారాన్ని 
కల్పించుకోవడం అవసరమే. కాని మనం చదువుకొనేది కేవలమందు 
కేనా? నిజానికి జీవితమంటు కేవలం ఉద్యోగం చేయడం లేదా ఏదైనా 
వృత్తిని అవలంబించడం మాత్రమే కాదు. జీవిత మనేది అసాధారణమై 
నది అతి విశాలమైనది, లోతై నదిన్ని. ఇది చాల అద్భుతమైనది. దీని 
విశాలమైన పరిధిలో మనం మానవులం జీవిస్తున్నాము. మనం కేవలం 
జీవనాధారం కోసమే ప్రయత్నిస్తూ వుంటే అసలు జీవితాన్నే జారవిడు 
చుకొన్న వాండ్రమౌతాము. జీవితాన్ని అర్హం చేసుకోవడం అన్నిటికంటె 
ముఖ్యం. పరిక్షలు పాసవడం, గణితవు భౌతిక శాస్త్రము మొదలైన 
వాటిల్లో నైపుణ్యం సంపాదించడం దాన తరువాతనే. 


2 ఈ విషయమై ఆలోచించండి 


కాబట్టి ఉపాధ్యాయు లెందుకు బోధిస్తున్నారో, విద్యార్టులెందుకు 
చదువుకొంటున్నారో అనే విషయమై మనం, ఉపాధ్యాయులం గాని 
విద్యార్దులం గాని ప్రశ్నించుకోవడం చాల అవసరం కాదా? మణీ, జీవి 
తమంకే అర్హ మేమిటి? జీవితమంటే ఒక అద్భుతమైన విషయంకాదా? 
పక్షలు పుష్పాలు ఏపుగా ఎదుగుతున్న వృక్షాలు, ఆకాశము, అందు 
లోని నక్షత్రాలు, నదులు, వాటిల్లోని చేపలు - ఇదంతా జీవితమే. 
బీదవాండ్డు, ధనికులు జీవితములోని భాగమే. సంఘాల మధ్య, తెగల 
మధ్య, జాతుల మధ్య గల ఎడతెగని పోరాటాలు జీవితమే. ధ్యానము 
జీవితమే. నుతమనే పేరుతో పిలువబడేది జీవితమే. అంతే కాదు. 
మనస్సులో అతిసూక్ష్మ'మై నిగూఢముగా దాగియున్న ఈర్ల్వ్వ్యాసూయలు, 
రాగదే షాలు, ఆశలు ఆకాంక్షలు, ఆవేశ కావేషాలు, భయాలు ఆందోళ 
నలు, సాఫల్యవైఫల్యాలు -- ఇవన్నీ జీవితమే. జీవితమంటు ఇంతేకాదు. 
ఇంకా ఎంతో! కాని సాధారణంగా దానిలోని ఏ అత్యల్ప భాగమునో 
అర్హంచేసికోడానికి మాత్రమే మనం చేసే ప్రయత్నమంతా. ఏవో కొన్ని 
పరీక్షలు పాసై, ఉద్యోగం సంపాదించుకొని, పెండ్లి చేసికొని, పిల్లలను 
కని రానురాను యంత్రాలనలె తయారవుతాము. జీవితమంటే భయప 
డతాం, ఆందోళన చెందుతాం. కాబట్టి చదువుయొక్క (ప్రధానోద్దేశము 
జీవితగమనాన్ని పూర్తిగా అర్హం చేసికోవడంలో సహాయపడడమా లేక 
కేవలం ఏదైనా ఒక వృత్తికిగాన్సి మంచి ఉద్యోగానికి గాని మనలను 
తయారు చేయడమా? 


మనం పెరిగి పెద్దవాండ్లమైనప్పుడు, మనందరికి ఏమౌతుందో 
తెలుసా? పెద్దవాండ్డై న తరువాత ఏమి చేయబోతున్నారో ఎప్పు 
డెనా మీలో మీరు ప్రశ్నించుకొన్నారా? బహుశా మీరు వెండ్డి చేసికొని, 
మీ పరిస్థితి యేమిటో మీరు (గ్రహించే లోపలనే తల్ద్జులు, తండ్రులు. అవు 
తారు. స మీరొక ఉద్యోగానికో లేక వంటగదికో క నా 
(క్రమక్రమంగా వాడి వత్తలై క్షయించిపోతారు. అదేనా మీ జీవితలక్ష్యం? 
మీలో మీరీ ప్రశ్నను ఎన్నడైనా వేసికోలేదా? తప్పకుండా వేసికోవలసిన 
(వ్రశ్నకాదా యిది? మీ కుటుంబము ధనవంతమైన కుటుంబ మయినట్ట 


చదువు - దానియొక్క. వ్రయోజనము 3 


యితే సంఘంలో మీకొక మంచి హోదా, మంచి స్తానం ముందే నిశ్చితము. 
మీ తండ్రి మీకన్ని సౌకర్యాలుండే ఉద్యోగమొకటి ఇప్పించవచ్చు. గొప్ప 
ధనవంతుల కుటుంబంతో మీకు 'పెండ్రీ సంబంధం కుదిర్చి ఘనంగా 
వెండ్డి చేయవచ్చు. కాని అక్కడైనా మీరు క్షయంపొందుతారు, మీ 
జీవితము వ్యర్హమైపోతుంది; ఏమి నేను చెప్పేది అర్హమవుతున్నదా? 


అతి విశాలమైన యీ జీవితాన్ని, అందరి సూక్షాంశాలను, అందరి 
అసాధారణ సౌందర్యాన్ని, అందరి సుఖాలను, దుఃఖాలను, అర్హం చేసికోవ 
డంలో మీరు చదివిన చదువు ఉపయోగపడకపోతే ఆ చదువు నిరర్ధకము. 
మీరేవేవో డిగ్రీలు సంపాదించుకోవచ్చు, మీ వేరు తరువాత ఏవేవో 
అక్షరాలను ఎన్నింటినో చేర్చుకోవచ్చు, ఎంతో పెద్ద వుద్యోగాన్ని చేజి 
క్కించుకోవచ్చు, అయినా ఫరితమేమి? వీటిని సంపాదించుకొనే లోపల 
మీ మనస్సు మొద్దుబారి చుజుకుదనం పోగొట్టుకొని అలసి సాలసి, తెలివి 
లేనిదై పోయినట్టయితే ఇక ఎన్నివుండి యేమి లాభము? అందువలన 
మీరు మీ బాల్యంలోనే -- అంటే విద్యార్థులుగా వున్న దినములలోనే 
—- ఈ జీవితమంటే యేమిటో (గ్రహించడానికి (ప్రయత్నించవద్దా? 
ఈ సమస్యల కన్నింటికిని సమాధానాలను కనుగొనగల తెలివిని మీలో 
వెంపొందించుకోవద్దా? అదేకదా చదువు యొక్క నిజమైన వుద్దేశము? 


మరి 'తెరివి అంశే యేమిటో మీకు తెలుసునా? తెలివి అంకే 
స్వతంత్రంగా, భయంలేకుండా, ఏదో యొక పద్దతి ప్రకారం గాకుండా 
ఆలోచింపగల సామర్థ్యం. అదిగనక వుంటే సత్యమేదో, వాస్తవమేదో 
మీయంతట మీరు తెలిసికో నారంధిస్తారు. కాని మీలో భయం గూడు 
కట్టుకొని వుంటే మీ రెన్నటికిని తెలివిగలవారు కాలేరు. ఎటువంటి 
వాంఛలైనను -- ఐహికములుగాని, ఆధ్యాత్మికములుగాని -- వ్యాకుల 
తను కరిగిస్తాయి, భయమును కలిగిస్తాయి. కాబట్ట అట్టి వాంఛలు 
- ఏవేవో సాధింపవలెననే . పెద్ద పెద్ద కోరికలు - గలవాని మనస్సు 
నిర్మలముగా, నిరాడంబరముగౌ, బుజువుగా వుండజాలదు, అంటే అట్టి 
మనస్సు తెలివిగలది కాదు. 


4 ఈ విషయమై ఆలోచించండి 


భయరహితమైన వాతావరణంలో మీరు మీ బాల్యమును గడపడం 
చాల అవసరము, తెలుస్తూవున్నదా? మనలో చాలమందికి వయస్సు 
పెరిగేకొలది భయంకూడ పెరుగుతూ వుంటుంది. మనకు జీవించడమంకే 
భయం, ఉద్యోగం పోతుందేమో అని భయం, సంపదాయమంళకు భయం, 
ఇరుగుపొరుగువారు లేదా భార్యగాని భర్తగాని ఏమంటారో అని భయం, 
మృత్యువంటే భయం. ఇటువంటి యేదో ఒక భయమంటూ లేనివారు 
చాల అరుదు. ఎక్కడ భయముంటుందో అక్కడ తెలివి వుండదు. మరి 
మనం చిన్న పిల్లలమై వున్నప్పుడు భయరహితమై స్వాతంత్ర్య పూరితమైన 
వాతావరణంలో వుండడానికి వీలుపడదా? మనకు స్వాతంత్ర్యం, మన 
యిష్టారాజ్యంగా నిర్లక్ష్యంగా (ప్రవర్తించడం కోసంకాదు, జీవితగమనాన్ని 
అంతను పూర్తిగా (గ్రహించడం కోసం కావాలి. అన్ని వత్తిడులనుండి, 
అన్ని బంధములనుండి విముక్తమైన మనస్పే, దానిని - అంటి పూర్తి 
జీవితవిధానాన్ని - (గ్రహింపగలదు. జీవితం నిజంగా చాల అందమైనది. 
దానిని మనమే చెడగొట్టి అందవికారంగా చేసికొన్నాము. దాని అసా 
ధారణ సౌందర్యాన్ని, గాంభీర్యాన్ని, పరిపూర్మత్వాన్ని గ్రహించి మెచ్చు 
కోవలెనంటే మీరు ప్రతిదానిని ఎదురుతిరిగి ప్రశ్నించవలసి వుంటుంది. 
వ్యవస్తీకృతమైన మతాన్ని, సంప్రదాయాన్ని, క్రుళ్ళిపోయిన నేటి యీ 
సంఘాన్ని -- ప్రతిదానిని మీరు ఎదిరించవలసి వుంటుంది. అప్పుడే 
సత్యమనగానేమో మీకు మీరే తెలిసికొనగలుగుతారు. మనం చేయవ 
లసిన పని ఇతరులను అనుకరించడంకాదు, స్యయంగా విచారణచేసి 
కనుగొనడం -- అదే చదువంటే, కాదా? మీరున్న సంఘముగాని, మీ 
తల్లిదండ్రులుగాని ఉపాధ్యాయులుగాని నడిపినట్టు నడుచుకోవడం, వారు 
చెప్పినట్లు చేయడం, చాల తేలిక. అది చాలా సులభం, సురక్షితమైన 
మార్గం. కొని అందులో భయము క్షయము, మృత్యువు ఉంటాయి. 
జీవించడమంశేు అదికాదు. జీవించడమంకే మీయంతట మీరు సత్య 
మేదో తెలిసికోవడం. దాని కోసం ఎటువంటి వత్తిడులు లేని మానసిక 
స్వాతం(త్యముండాలి, లోలోన ఎడతెగని జిజ్ఞాస -- (ప్రతిదానిని ఎదు 
రుతిరిగి (ప్రశ్నించడం - కావాలి. 


చదువు - దానియొక్క (యోజునము ద్‌ 


కాని యిందుకు మిమ్మెవ్వరును పోత్సహించరు. (పతి దానిని 
(పగ్నించుడని, దేవుడంఠు యేమిటో మీయంతటమీరే తెలిసికొండని మీకె 
వరున్ను చెప్పరు. కారణమేమంశే, మీరు తిరుగబడేటట్టయితే, యీ 
ప్రపంచంలోని మిథ్యాత్వమున కంతటికిని, అసత్యాని కంతటికిని, మీరొక 
ప్రమాదకరమైన వ్యక్తిగా పరిణమిస్తారు. మీ తల్లిదం[డ్రులున్ను మీరున్న 
సంఘమున్ను మీరు సురక్షితంగా జీవించవలెనని కోరుకొంటారు. మీరున్ను 
అదే కోరుకొంటారు. సురక్షితంగా జీవించడమంకు మామూలుగా 
ఇతరులను అనుకరిస్తూ, వారి అడుగుజాడలలో -- అంటే భయంతో 
-- జీవించడమే. కాని వాస్తవానికి చదువు యొక్క ఉద్దేశం అదికాదు. 
మనలో ప్రతియొక్కరును స్వేచ్చగా, స్వతంత్రంగా, నిర్భయంగా జీవిం 
చడానికి సహాయపడడమే దాని ఉద్దేశం, అవునా కాదా? అందుకు 
మరి భయరహితమైన వాతావరణాన్ని కల్పించడానికి మీరు, మీతోబాటు 
మీ ఉపాధ్యాయులూ ఎంతో దూరం లోతుగా ఆలోచించి పనిచేయవలసి 
వుంటుంది. 


అంటు అర్హమేమిటో తెలుసునా? భయరహితమైన వాతావరణాన్ని 
కల్సి స్తే అదెంత అద్భుతంగా వుంటుందో మీకు తెలుసునా? అట్ట 
వాతావరణాన్ని తప్పక కల్పించవలసి వుంది. ఈ (పపంచం అంతులేని 
యుద్దాలలో ఎట్టు తగుల్కొని వున్నదో మనము చూస్తూనే వున్నాము. 
అధికా దాహంతో తపించే రాజకీయ నాయకులచేత ఈ (పపంచం 
నడుపబడుతూవున్నది. హోదాను, అధికారాన్ని కోరుతూ దానికోసమై 
ఒకరితో నొకరు పోరాడే న రక్షక భటులది, 'సైనికులది 
మరియు అత్యాశలు పెట్టుకొన్న స్తీ పురుషులదిన్ని యీ (ప్రపంచము. 
వీరితోబా పే సాధువులు మహాత్ములనబడేవారున్ను, మతగురువులు వారి 
అనుయాయులున్ను వుంటారు. వారికి గూడ అధికారం కావాలి, హోదా 
కావాలి - అది యిహలోకంలోనైనా సరే, పరలోకంలోనైనా సరే. ఇది ఒక 
పిచ్చి ప్రపంచం, వూార్తిగా అయోమయమైన ప్రపంచం. ఇందులో సామ్య 
వాది ((౧MMUnkst) వెట్టుబడిదారుతో us పోరాడుతుంటాడు. 
సమాజవాది (60621130 వారిద్దరిని ఎదిరినూ వుంటాడు. (ప్రతివాడున్ను 


6 ఈ విషయమై ఆలోచించండి 


మరియొకడితో పోటీపడుతూ, ఎదిరిస్తూ వుంటాడు. ఇంతకున్ను అందరి 
గమ్యస్తానము ఒకే - ఒక _ సురక్షితమైన ప్రదేశము, అధికారము 
మరియు అన్ని అనువులు గల ఒక పదవి. పరస్పర _ విరుద్దములైన 
నమ్మకాలతో, కులమత భేదాలతో, వర్గభేదాలతో, వేర్వేరు జాతీయతలతో, 
అన్నివిధాలైన మూర్దతలతో, [కౌర్యములతో ఈ ప్రపంచము ముక్కలు 
ముక్కలుగా చల్చబడియున్నది. ఇటువంటి ప్రపంచంలో ఒక భాగంగా 
ఇమిడిపోవడం కోసమేనా మీరు చదువుకోవడం? ఇట్టి భయంకరమై 
వినాశకరమైన సంఘమనే చట్రంలో ఒక భాగమైపోవడానికై, అందులో 
ఇమిడిపోవడానికై మీరు ప్రోత్సహింపబడుతున్నారు. మీ తల్తిదం[డులు 
కోరేది అదే, మీరు కోరుకొనేదిన్నీ అదే. 


చదువుయొక్క ఉద్దేశము ఈ [కుళ్ళిపోయిన సంఘ వ్యవస్తకు 
లొంగి, అందులో ఒక భాగమైసోవడానికి సహాయపడడమా? లేక 
ఉత్తమ మానవులుగా వెరిగి పెద్దవారై, క్రొత్త సంఘమును, క్రొత్త 
ప్రపంచమును నిర్మించడం కోసం మిమ్ము పూర్ణ స్వతంత్రులను చేయ 
డమా? మనకీ స్వతంత్రము ఎప్పుడో భవిష్యత్తులోకాదు, ఇప్పుడే, 
ఇక్కడే కావాలి. లేనిచో మనకు వినాశమే. కాబట్టి స్వేచ్చా 
పూరిత వాతావరణమును మనము వెంటనే కల్పించుకొనవలె. అందులో 
మాత్రమే జీవిస్తూ మీయంతట మీరు సత్యమును కనుగొన గలరు, 
తెలివి పొందగలరు; (ప్రపంచాన్ని ఎదుర్కొని - దానికి లొంగిపోకుండ - 
దానిని అర్హము చేసికోగలరు; లోతుగా మీ మనస్సులో నిరంతరము ప్రతి 
దానిని ఎదిరించి ప్రగ్నిస్తూ ఉండగలరు. అట్లు నిరంతరము ప్రతిదానిని 
ప్రశ్నించేవాడే సత్యమును కనుగొనగలడు, (గుడ్డిగా లొంగిపోయి సంప్ర 
దాయము ననుసరించేవాడు కాదు. నిరంతరము |పగ్నిస్తూ, నిరంతరము 
పరిశీలిస్తూ, నిరంతరము (గ్రహిస్తూ వుండేవాడే సత్యమును లేదా దేవుని 
లేదా (ప్రేమను కనుగొనగలడు. భయపూరితుడు ఎదిరించి ప్రశ్నించలేడు, 
పరిగీలించలేడు, (గహించలేడు, పూర్షమగు జాగ్భతిని పొందలేడు. కాబట్టి 
చదువుయొక్క |ప్రధానోద్దేశము భయమును, - అంటే ఏదై తే మానవుల 
అలోచనా సరళిని మానవుల పరస్పర సంబంధమును, (ప్రేమను నశింప 


చదువు - దానియొక్క (వ్రయోజనము 7 


జేస్తుందో ఆ భయమును -- అది అంతర్గతముగా మనన్సులోనున్నను 
లేక బహిర్గతముగా వ్యక్తమగుచున్నను - దానిని నిర్మూరించడమే. 


1. ప్రశ్న :- అందరు మనుష్యులు ఎదురుతిరిగితే వవంచంలో అలక 
ల్లోల మేర్పడదంటారా మీరు? 


కృష్ణమూర్తి :- మొట్టమొదట ప్రశ్నను సరిగా వినండి. ఎందు 
కంట ప్రశ్నను అర్హం చేసికోడం చాల ముఖ్యం, సమాధానంకోసం 
వేచియుండడం కాదు. (ప్రశ్న యేమంట్హే అందరు మనుష్యులు ఎదురు 
తిరిగితే ప్రపంచంలో అల్ల కల్లోల 'మేర్చడదా? అని. (ప్రతివాడూ ఎదురు 
తిరిగితే అల్లకల్టోల మేర్చడడానికి, (ప్రపంచమిప్పుడేమైనా సరియైన తీరులో 
నడుస్తూ ప్రశాంతంగా వున్నదంటారా? ఇప్పుడులేదా ఆ అల్ల కల్గోలము? 
ప్రతిది అందంగాను, న్యాయంగాను నడుస్తున్నదా? (ప్రతివాడూ సుఖంగా, 
సంతోషంగా _ నిండుగా జీవిస్తున్నాడా? ఒకడు మరియొకనికి విరు 
ద్రంగా (ప్రవర్తించడంలేదా? ఏవో సాధించవలెననే మితిమీరిన కోరికలు 
లేవా? దయాదాక్షిణ్యాలు లేకుండా ఒకరితో నొకరు పోటీపడడంలేదా? 
కావున ఇప్పటికే ప్రపంచమంతా అల్ల కల్లోలంగా వుండడం ఖాయం. ఈ 
విషయం ముందుగా (గ్రహించి తెలిసికోవాలి. ఇది నిజంగా [క్రమబద్దమైన 
సంఘమని భావించవద్దు. మాటలతో మిమ్ము మీరు మోసగించుకోవద్దు. 
ఇక్కడగాని, ఐరోపాలోగాని, అమెరికాలోగాన్సి రష్యాలోగాని ప్రపంచమి 
ప్పుడు వినాశ మార్గమున పయనిస్తూ వున్నది. మీ రా క్షయమును 
చూడగర్లితే అదే మీకొక సవాలు. ఈ తక్షణ సమస్యను పరిష్కరించ 
డానికి మార్గమును కనుగొనుడని మీరు సవాళఖు చేయబడుతున్నారు. ఈ 
సవాలునెట్టా ఎదుర్కొంటారో అది ముఖ్యము, కాదా? మీరొక హిందు 
వుగాగాని, బౌద్దునిగాగాని, (కైస్తవునిగా గాని లేక ఒక సామ్యవాదిగా గాని 
మీ.రా సవాలు నెదుర్కొంటే అది సరియైన పద్ధతిలో ఎదుర్కొనడం 
కాదు. ఆ యెదుర్కొనడం అసంపూర్ష్మము. అది దానికి పరిష్కార 
మార్గము కానేకాదు. మీరు దానిని సంవపూర్మంగాన్సు తృషప్పికరంగాను 
ఎధుర్కొనవలెనం టే, మీలో భయముండరాదు; మీరు హిందువుగా గాని 


8 ఈ విషయమై ఆలోచించండి 


సామ్యవాదిగా గాని పెట్టుబడిదారుగాగాని గాక సమస్యను పరిష్కరింప 
యత్నించే ఒక సంపూర్ణ మానవునిగా మిమ్ము మీరు భావించుకొన్నప్పుడు 
మాత్రమే అది సాధ్యము. మీరు దీనికంతకు విరుద్దంగా; ఈ సంఘమున 
కాధారభూతముగా నున్న లోభగుణమునకు విరుద్దంగా, అంతామనకే 
వుండాలి అనే దురాశకు విరుద్దంగా మీరు తిరుగబడినపుడే మీరా సమ 
స్యకు పరిష్కారమును కనుగొనగలరు. అసలు మీలో మీకు వేరాశలు 
లేనప్పుడే, లోభబుద్ది లేనప్పుడే, మీ క్షేమము మీ భద్రత మాత్రమే ప్రధా 
నంగా చూచుకోకుండా, మీరు వాటిని అంటి పెట్టుకోకుండా వున్నప్పుడే 
మీరా సవాలును సరియైన రీతిని ఎదుర్కొనగలరు, క్రొత్త ప్రపంచమును 
సృష్టింపగలరు. 


2, ప్రశ్న :- ఎదురు తిరగి ప్రశ్నించడం, నేర్చుకోవడం, (వేమిం 
చడం - ఈ మూడున్ను మూడు వేర్వేరు ప్రశక్రీయల్కా లేక ఒకే 
నమయంలో జరి గెడీవా? 


కృష్ణమూర్తి :- నిజమే అవి మూడును వేర్వేరు ప్రక్రియలు 
కావు. అవి మూడును ఒకే ప్రక్రియ. ఈ ప్రశ్నకు అర్హమేమిటో 
తెలిసికోవడం చాల ముఖ్యం. గమనించితిరా ఈ ప్రశ్న అనుభవం 
మీద ఆధారపడినది కాదు. ఇది కేవలం మాటల కూర్చు; ఊహాగానం 
మీద ఆధారపడిన ప్రశ్న. కాబట్టి దీనికి విలువలేదు. భయరహితుడై న 
వ్యక్తి నిజంగా తిరుగబడి నేర్చుకోవడమంశే యేమిటో, (పేమించడమంకే 
యేమిటో తెలిసికోడానిక్షై ప్రయత్నిస్తూ వుంకే అటువంటి వ్యక్తి అవి 
మూడును ఒకటేనా లేక వేర్వేరా అని అడుగడు. మాటల గారడీలో 
మనకు తెలివితేటలు ఎక్కువ. మాటలకు అర్హమును వివరించడంతో 
సమస్యాపరిష్కారమైనట్టే భావిస్తాము. 


నేర్చుకోవడమంటే యేమిటో మీకు తెలుసునా? నిజంగా మీరు 
నేర్చుకొంటూ వున్నట్లయితే, ఆ _ నేర్వడం జీవితమంతా వుంటుంది. 
పైగా దినికొక గురువంటూ ప్రత్యేకంగా వుండడు. మీరు ప్రతిదాని 


చదువు - దానియొక్క (వయోజనము 9g 


నుండి నేర్చుకొంటూ వుంటారు. అంశ, ఎండిన ఆకు, ఎగురుతునః 
పిట్ట, వాసన కన్నీరు, ధనికులు, బీదవారు, ఏడుస్తున్నవారు, (స్త్రీ వ 
ముమీది చిరునవ్వు, పురుషుని ధార్హ్హ్యము -- ప్రతిదిన్ని మీకు గు? 
అందువలన దీనికోసమై ప్రత్యేకంగా ఒక మార్గదర్శిగాని, వేదాం 
గురువుగాని అక్కరలేదు, ఉండడు. స్యయంగా జీవితమే మీకు గు 
మీరు నిరంతరము నేర్చుకొంటూనే వుంటారు. మీ మనస్సు ని! 
ళము జీవితమిచ్చే బోధలను (గ్రహించే స్థితిలోనే వుంటుంది. 


3. ప్రశ్న :- నంగ్రవాణ శీలతమీద్క ఆశలు ఆకాంక్షలమీద నేఓ 
మానవ నంఘం ఆధారవడివున్నమాట నిజం. కాని అట్టి కోరికలే లేక 
పోతే మనము క్షయించిపోమా? పెరుగుదల ఆగిపోదా? 


కృష్ణమూర్తి :- ఇది నిజంగా చాల ముఖ్యమైన ప్రశ్న. దినినీ 
సావధానంగా పరిగిలించవలసి వుంటుంది. 


దేనిమీదనైనా మనస్సు నిల్పడమంటే యేమిటో మీకు తెలుసునా? 
అదేమిటో చూద్దాం. తరగతి గదిలో మీరు కిటికీ గుండా బయటికి 
అదేపనిగా చూస్తున్నారనుకోండి లేదా ఎవరి జుట్టునైనా పీకుతున్నా 
రనుకోండి. అప్పుడు ఉపాధ్యాయుడేమంటాడు? పాఠంమీదికి మనస్సు 
మరల్చమంటాడు. అంటే యేమిటి? మీకు చదువుతున్న పాఠంమీద 
అభిరుచి లేదని అందువలన దాని మీదికి మనస్సును మరల్చమని ఉపా 
ధ్యాయుడు మిమ్ములను పాచ్చరిస్తాడు బలవంత పెడతాడు. కాని నిజాని 
కావిధంగా చేయడం మనస్సు నిల్పడంకాదు. దేనిమీదనైనా మీకు బాగా 
అభిరుచి వున్నప్పుడే మనస్సు నిల్పడం, -- అంటే అవధానము -- 
సాధ్యమవుతుంది. అటువంటి సందర్భంలోనే దానిగురించి పూర్తిగా తెలి 
సికోవడానికై (ప్రేమతో (ప్రయత్నిస్తారు. అప్పుడే మీ మనస్సంతా మీ 
పాణమంతాొ దానిమీదనే వుంటుంది. అదేవిధంగా “పెద్దపెద్ద కోరికలు 
లేకపోతే మనము క్షయము పొందమా?” అనే ప్రశ్న నిజంగా చాల 
ముఖ్యమైనదని మీరు [గ్రహించినవుడు, మీకందులో అభిరుచి కలిగి, అందలి 


10 ఈ. విషయమై ఆలోచించండి 


సత్యమును కనుగొన గోరుతారు. 


ఇక్క పెద్ద పెద్ద కోరికలు పెట్టుకొన్న మనిషి - అంటే ఆశాప 
రుడు - తనకుదాను నష్టం కలుగజేసికోవడం లేదా? ఇది మొదట 
తెలిసికోవలసిన విషయం. పెద్ద పెద్ద కోరికలుండడం మంచిదా చెడ్డదా 
అని అడగడం కాదు కావలసింది. మీ చుట్టూ చూడండి. కోరికలు 
పెట్టుకొన్న మనుషులను బాగా గమనించండి. మీకు కోరికలున్నప్పు డేమవు 
తుంది? మీ గురించే మీరు ఆలోచించుకొంటూ వుంటారు. ఇతరులను 
గురించి. పట్టించుకోరు, కాదా? మీలో [కూరత్వము చోటు చేసికొం 
టుంది. ఇతరులను ప్రక్కకు |త్రోసివేసి ముందుకు పోజూస్తారు. ఏలయన 
మీ కోరికను తీర్చుకోవడం మీకు ముఖ్యం. మీరు చాల గొప్పవారు కావా 
లని ప్రయత్నిస్తూ వుంటారు. ఆ (ప్రయత్నంలో సఫలత పొందే వారికిని, 
సఫలత పొందక వెనుకబడిపోయే వారికిని మధ్య - సంఘంలో - పోటీని 
పోరాటాన్ని కల్పిస్తారు. మీకున్ను మీమాదిరి కోరికలే పెట్టుకొన్న వారి 
కిన్ని మధ్య పోటీ పెరుగుతుంది, పోరాట మారంభమవుతుంది. ఇట్టి 
పోరాటము నిర్మాణాత్మకమైన జీవితము నడపడానికి దోహదమిస్తుందా? 
నేను చెప్పేది మీకేమైనా అర్హమవుతున్నదా, లేక చాల కష్టంగా వున్నదా? 


ఏదైనా పనిని (పేమతో చేయదలిస్తే అందులో అత్యాశ వున్నట్లా? 
మీరు ఏదైనా ఒక పనిని మనస్ఫూర్తిగా చేస్తున్నట్లయితే, ఏదో పెద్ద స్తితికి 
చేరుకొనవలెననిగాని, ఇంకా ఎక్కువ లాభాలు పొందవలెనని గాని గొప్ప 
ఫలితములను సాధించవలెనని గాని కోరక, కేవలం ఆ పని చేయడంమీది 
కోరికచేతనే చేస్తున్నట్టయితే అందులో అత్యాశ లేదు; ఉన్నదంటారా? 
అందులో పోటీలేదు. అ(గ్రస్థానమును పొందడానికె మీరెవరితోను పోటీప 
డడంలేదు, పోరాడడంలేదు. అందుకని మీ దృష్టిలో చాల ముఖ్యమైన 
దని చేయదగినదని అనుకొన్న పనిని జీవితమంతా చేస్తూ వుండవలెనంకేు 
మీ మనస్సుకు నిజంగా నచ్చినపని యేదో మీరు (ప్రేమతో చేయగలపని 
యేదో తెలిసికోవడంలో మీరు చదివిన చదువు మీకు తోడ్పడవలె 
నంటారా లేదా? అట్లా గౌకపోతే మీ శేషజీవితమంతా అధా 1;న్నమై 


చదువు - దానియొక్క ప్రయోజనము 11 


పోతుంది, దైన్యంతో కాలం గడుపుతూ వుంటారు... నిజంగా మీకు నచ్చి 
నపని యేదో తెలిసికోలేక మీ మనస్సు అర్హంలేని ఒక అలవాటులో 
పడిపోతుంది. అందులో మీకు లభించేది విసుగుదల, క్షయము, మృత్యు 
వున్ను. అందువలన నిజంగా మీకు నచ్చిన పనియేదో, మీరు (పేమతో 
చేయగల వనియేదో మీ చిన్నతనంలోనే మీరు తెలిసికోవడం చాల 
అవసరము. నవసమాజ నిర్మాణాని కదియే మార్గము, 


4. (ప్రశ్న :- పెక్కు ఇతర దేశములలో వలె ఇండియాలోను విద్వావి 
ధానము (వ్రభుత్సా(ధీనంలో వున్నది. అట్టే వరిస్టతిలో మీరు చెవ్వేరకం 
ప్రయోగములను కొనసాగింవవలెనం కు సాధ్యమా? 


కృష్ణమూర్తి :- (ప్రభుత్వ సహాయం లేకపోతే ఇటువంటి పాఠశాలలు 
స్వతంత్రంగా నిలబడడం సాధ్యమా? ఇది యీ పెద్ద మనిషి అడిగే 
(ప్రశ్న. (ప్రపంచమంతట రానురాను (ప్రతి చిన్న విషయం (పభుత్వం 
యొక్క చేతులలోనికి, రాజకీయనాయకుల చేతులలోనికి పోవడం ఆయన 
చూస్తున్నాడు. అధికారంలో వున్నవారు మన మనస్సులను హృదయాలను 
తమ కనుగుణంగా మలచివేసికో జూస్తున్నారు. వారు ఉద్దేశించిన తీరులోనే 
మనచేత ఆలోచింప జేస్తున్నారు. రష్యాలోగాని, మరింకే దేశంలోనైనా 
విద్య ప్రభుత్వము యొక్క అదినంలోనికి పోవడం ఇప్పటి ప్రవృత్తి. 
అందుకని యీ పెద్దమనిషి అడిగేదేమంశు నేను మాట్లాడుతున్నరకం 
బడి ప్రభుత్వ సహాయం లేకుండా అస్తిత్వములోనికి రాగలదా? వచ్చినా 
అది మనగలదా? యని. 


సర్కే మీరేమంటారు? ఏదైనా ఒక విషయం చాల ముఖ్యమైనదని 
మీరు తలిస్తే, నిజంగా చేయదగినదని మీరు భావిస్తే, (పభుత్వములు అవు 
నన్నా కాదన్నా సంఘమర్యాడయ అనుకూలమైనా కాకపోయినా మీరు మీ 
హృదయమంతా దానికై అర్చిల్తారు. అప్పుడది విజయవంత మవుతుంది. 
కాని మనలో చాల మందిమి మన మనోహృదయములను దేనికిని అంకి 
తము చేయము. అందువల్లనే యిటువంటి ప్రశ్నలు వేస్తూ వుంటాము. 


12 ఈ విషయమై ఆలోచించండి 


మనలో ప్రతి యొక్కరము అంతర్గతంగా మానసికంగా, ఆధ్యాత్మి 
కంగా పూర్తిగా ఎదురుతిరిగి నిలబడితే అప్పుడే నవసమాజ నిర్మాణము 
జరుగుతుందని, (క్రొత్త (ప్రపంచము వెలుగులోనికి వస్తుందని దృఢంగా 
భావిస్తే అప్పుడు మనము మన హృదయాలను, మన మనస్సులను మన 
శరీరాలను అర్పించి భయంగాని దానివలన గలిగే ఫలితాలు గాని లేని 
బడిని స్టాపించడానికై పని చేయగలము. 


అయ్యా, సత్యమేదో తెలిసికొని, ఆ సత్యమున కనుకూలంగా నడువ 
నిశ్చయించుకొన్నట్టి యేకొద్దిమంది ద్వారానే నిజమైన విప్లవము రాగలదు. 
కాని సత్యమేదో తెలిసికోడానికి సంప్రదాయము నుండి విముక్తి, అంక 
అన్ని విధములైన భయాలనుండి విముక్తి చాల అవసరము. 


27 డిశంబరు, 1954 


2 


స్వతం త్రము అ విముక్తి 


ఈ రోజు మీతో స్వతంత్రత లేదా ముక్తావస్థ అనే విషయం 
గురించి చర్చించుదామని వున్నది. ఇది చాల క్లిష్టమైన విషయం. దీనిని 
చాల లోతుగా పరిశీలించి అర్హం చేసికోవలసివుంటుంది. స్వాతంత్ర్యం 
గురించి -- అంటే మత స్వాతంత్ర్యం గురించి, మన యిష్టం వచ్చినట్టు 
చేయడానికి గల స్వాతంత్ర్యం గురించి -- చాలమంది చెప్పడం వింటాము. 
పండితులు ఈ విషయమై ఎన్నో (గ్రంథాలు వ్రాసి వున్నారు. కాని 
మన మా అనవసరపు చర్చలు, వాదముల జోలికి పోకుండా నేరుగా 
ఈ విషయాన్ని పరిశీలిద్దాం. బహుశా అట్టూ చేస్తేనే ఈ సమస్యకు 
సరియైన సమాధానం లభింపవచ్చు. 


పడమటి దిక్కున, సూర్యుడు అస్తమించేటప్పుడు కనబడే అద్భు 
తమైన సంధ్యారాగాన్ని అదే సమయంలో చెట్ల మీదుగా తొంగి తొంగి 
చూస్తూ వుండే బాలచం[ద్రుళణ్లీ చూడడం కోసం మీ రెన్నడైనా క్షణ 
కాల మాగినారా? నా కనుమానమే. సాధారణంగా, ఆ సమయాన 
నది చాల (ప్రశాంతంగా (పవహిస్తూ వుంటుంది. వంతెన, దానిపై 
పోతున్న రైలు, లేత జాబిల్లి, యింతలో చీకటిపడగానే నక్షత్రాలు -- 
ఇవన్నీ అందులో (ప్రతిఫలిస్తూ వుంటాయి. ఈ దృశ్యము చాల మనో 
హరంగా వుంటుంది. అయితే అట్టి అందమైన దాన్ని దేనినైనా బాగా 
గమనించి చూడవలెనంశు, మీ మనస్సంతా దానిమీద నిల్పవలె నంటి 
ఆ మనస్సును ఆ[క్రమించుకొనివున్న ఆలోచనలన్నీ లేకుండా పోవాలి, 
కాదా? సమస్యలతో, చింతలతో, ఊహలతో నిండిపోకుండా మనస్సు 
చాల (ప్రశాంతంగా వున్నప్పుడు మాత్రమే మీరు దేనినైనా నిజంగా పరి 
శీలించి చూడగలరు. అప్పుడే మీ మనస్సు అసాధారణ సౌందర్యాన్ని 


14 ఈ విషయమై ఆలోచించండి 


(గహింపగల స్టీతిలో వుంటుంది. బహుశా యిందులోనే వుంటుంది మన 
స్వాతంత్ర్య సమస్యకు కీలకం. 


స్వేచ్చగా స్వతంత్రంగా వుండడమంటి అర్హమేమిటి? మీ కేది 
అనుకూలమో దానిని చేయడమా? మీ యిష్టం వచ్చిన చోటికి పోవ 
డమా? మీ యిష్టం వచ్చినట్టు ఆలోచించడమా? ఇదంతా మీ రెట్టాగూ 
చేస్తూనే వుంటారు. ఇతరుల మీద ఆధారపడకుండా వుంటేనే స్వతంత్రు 
లెనట్లా? (పపంచంలో చాలమంది పరతం|త్రులు కారు. కాని వారిలో 
స్వతంత్రులు చాల తక్కువ మంది మాత్రమే. స్వాతంత్ర్యంలో తెలివివు 
న్నది; స్వతంత్రంగా వుండడమంటే తెలివి కలిగి వుండడమే. అయితే, 
స్వతంత్రులం కావలెనని కేవలం కోరుకొంటూ వుంటే తెలివి రాదు. మీ 
పరిసరాలను నిరంతరము మిమ్ము లోబజచుకొంటున్న సాంఘిక ధార్మిక 
పరిస్థితులను, తల్లి దండ్రుల మరియు సంప్రదాయముల ఒత్తిళ్ళను అర్హం 
చేసికోవడం ఆరంభించినప్పటినుండి మీలో తెలివి వికసించడం ఆరంభమ 
వుతుంది. అయితే రకరకాలైన యీ ఒత్తిళ్ళను అర్హం చేసికోవలెనంశే, 
- మి తల్లిదండ్రుల యొక్క, మీ ప్రభుత్వము యొక్క, మీరున్న 
సంఘముయొక్క, సంస్కృతి యొక్క, దేవతలయొక్క, వివిధములైన 
అంధవిశ్వానముల యొక్క, రకరకాలైన నమ్మికల యొక్క మరియు 
అనాలోచితంగా మీరు అనుసరిస్తూ వున్న సంప్రదాయము యొక్క 
ఒత్తిళ్ళను అన్నిటిని అర్ధము చేసికొని వాటినుండి విడివడవలెనంలే -- 
ఎంతో లోతైన అంతర్హృష్టి కావాలి. కాని అదిలేనందున వాటికన్ని టికీ 
మామూలుగా మీరు త్వరగా లొంగిపోతారు. ఎందుకంటే లోలోపల 
మీలో రకరకాల భయాలు నిండివుంటాయి. జీవితంలో మీకొక మంచి 
స్తానం లేదని భయం. మీ పురోహితుడు లేదా మతగురువు మి మ్మేమం 
టాడోనని మరొక భయం. సంప్రదాయము ననుసరించ లేదని భయం. 
సరియైన మార్గమున పోవడం లేదని సరియైన పని చేయడం లేదని 
భయం. కాని వాస్తవానికి స్వతంత్రత లేదా ముక్తావస్త భయముగాని 
బలవంతముగాని తన భద్రత గురించిన ఆదుర్గాగాని లేని ఒక విధమైన 
మానసిక స్థితి. 


స్‌ (తంత్రము - విముక్తి 15 


మనలో చాలమందిమి సురక్షితంగా భద్రంగా వుండాలని కోరు 
కోమా? మనమెంత గ్‌"ప్పవాండ్ర మో, ఎంత అందంగా కనబడతా మో 
లేక ఎంత అసాధారణ ప్రజ్ఞావంతులమో అని అందరూ మెచ్చుకో 
వాలని కోరుకోమా? లేకపోతే మన పేర్ల చివర అక్షరాలు ఎందుకు 
తగిలించుకొంటాము? అదంతా మనకు ఆత్మవిశ్వాసాన్ని మనం చాల 
ముఖ్యమైన వాండ్ల మనే భావాన్ని కలిగిస్తుంది. మనమంతా చాల 
ప్రసిద్ద మైన వాళ్ళం కావాలని కోరుకొంటాము. మన యొక్క స్తితి పెర 
గాలని ఎప్పుడైతే అనుకొంటామో ఆ క్షణం నుండే మనము బడ్దులమై 
పోతాము, బంధములలో చిక్కుకొంటాము. 


బంధ విముక్తిని గూర్చిన సమస్యను అర్హం చేసికోవడానికి ఇదే 
నిజమైన కీలకము-మీరును చూడండి. రాజకీయ నాయకులు, అధికా 
రము, పదవి హోదాలున్న యీ లౌకిక ప్రపంచంలోగాని, ధర్మాత్ముడు, 
ఉదారుడు, సాధువు, మహాత్ముడని అనిపించుకోవాలని మీరు కోరుకొనే 
ఆధ్యాత్మిక ప్రపంచమనే దానిలో గాని, మీరొక ఉన్నత స్తితిని పొందన 
లెనని కోరుకొన్న క్షణమునుండి మీరు బద్దులే బంధవిముక్తులు కారు. 


వీటన్నిటిలోని అర్హరాహిత్యమును, అసమంజసత్వమును, తెలివితక్కు 
వతనాన్ని గ్రహించిన వ్యక్తి యొక్క హృదయము పసిపిల్లల హృదయమువలె 
అమాయికమైనది, నిర్మలమైనది. ఏదో స్థితిని పొందవలెననే కోరిక అట్టి 
హృదయములో కలుగదు. అట్టి వ్యక్తియే విముక్తుడు. ఇదెంత సరళమైన 
విషయమో మీరు తెలిసికొంటి, ఇందలి అసాధారణ సౌందర్యమును, 
గాంభీర్యమును గూడ తెలిసికొనగలరు. 


ఇంతకున్ను మీరు వ్రాయబోయే యా పెద్ద పెద్ద పరీక్షలన్నీ యెందు 
కోసం? మీకొక హోదానిచ్చి,. మిమ్మొక వ్యక్తిగా - చెప్పుకోదగిన వ్యక్తిగా 
- చేయడం కోసమే. బిరుదులు, పదవులు, మీరు సంపాదించుకొన్న 
జ్ఞానము ఇవన్నీ మిమ్మొక విగిష్ట్ర వ్యక్తిగా చేయడానికి తోడ్పడతాయి. 
మీరు జీవితంలో ఏదో సాధించవలెనని మీరు గూడ మీ పిన తండి 
వెత్తండులవలె మీ తాత ముత్తాతల వలె జీవితంలో విజయంపొందవళె 


16 ఈ వివషయమె ఆలోచించండి 


నని మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులున్ను బోధించడం చూడలేదా? 
ఎవరో యొక మహావీరునివలె మహాత్ముని వలె, సాధువువలే, సన్న్యాసి 
వలె కావాలని మీరు మాత్రం కోరుకోరా? అందుచేత మీరున్ను బద్దులే; 
స్వతంత్రులు కారు. ఒక  మహాత్ముడినో, భక్తుడినో, ఉపాధ్యాయుడినో 
లేక బంధువునో అనుకరించినా, లేదా ఏదేని ఒక సంప్రదాయాన్ని 
అంటిపెట్టుకొని వున్నా దాని అర్ధము మీరేదో కోరిక పెట్టుకొన్న ట్టు, 
బంధము _పెంచుకొన్నష్టే. ఈ విషయాన్ని మీరు బాగా అర్ధం చేసి 
కొంటే, అప్పుడే విముక్తులవుతారు. 


అందువలన చదువు యొక్క వుద్దేశ మేమంటే చిన్నప్పటినుండి ఎవ 
రినీ అనుకరించకుండా మీరు మీరు గానే ఉండిపోవునట్టు చేయడమే, 
ఇది చాలా కష్టమైన వని. మీరు అందముగా నున్నా సరే లేకపోయినా 
సరే మీలో ఈర్వాసూయలున్నా సరే లేకున్నా సరే మీరు మీరుగానే 
ఉండాలి. అయితే మీ స్థితిని మీరు అవగాహన మాత్రం చేసికోవాలి, 
అంతే. 


మీరు మీరు గౌనే వుండడం చాల కష్టం. ఎందుకంటే మీ దృష్టిలో 
మీరు ఉత్తములు కారు; మీలో చాల చెడ్డ గుణాలున్నాయి. అందువ 
లన గట్టిగా ప్రయత్నం చేసి చాల ఉత్తములుగా మారినట్టయితే ఎంత 
బాగుండును? అని అనుకొంటూ వుంటారు. కాని అట్లా ఎప్పటికిని 
జరుగదు. అట్టుగాక, వాస్తవంగా మీరెవరో ఎట్టున్నారో చూచికొని మీ 
స్టితిని మీరు అర్హం చేసికొంకే ఆ అర్హం చేసికొనడంలోనే మీలో మార్చు 
వస్తుంది. కాబట్టి స్వతంత్రము లేదా విముక్తి అనేది వేరొక విధంగా 
మారిపోవడానికి ప్రయత్నించడంలో లేదు; ఏమి చేయాలని బుద్ధిపుడితే 
అది చేయడంలో లేదు; సంప్రదాయంగాని తల్లిదండ్రులు. లేక గురువు 
గాని చెప్పిన దానిని ఆచరించడంలో లేదు. కాని క్షణక్షణము మిమ్ము 
మీరు ఉన్నదున్నట్టు అర్హం డచేసికొనడంలోనే వున్నది. 


ఇందుకై మీ చదువు ఉపయోగపడడంలేదు. మీరు మీరుగా ఉండ 
కుండ మరియొక విధంగా మారవలెనని మీ చదువు మిమ్ము (ప్రోత్సహి 


నగతం త్రము - విముక్తి 17 


స్తున్నది. అది మిమ్ము మీరు అర్ధం చేసికోడం ఎట్టా అవుతుంది? మీ 
యాత్మ లేదా మీరు అనబడే వ్యక్తి చాల క్లిష్టమైనది. అది రోజూ 
బడికి పోయేది, దెబ్బలాడేది, ఆటలాడేది, భయపడేది మాత్రమే కాదు. 
ఇంకా యెంతో నిగూఢ మై, బయటికి తెలియరానిది కూడాను. అందులో 
మీరు ఆలోచించే ఆలోచనలన్నీ వున్నాయి. పైగా ఇతర మనుషులు, 
పుస్తకాలు, వార్తాపత్రికలు, నాయకులు - వీరందరు మీలో నింపిన వన్నీ 
చేరతాయి. వాటినన్నిటిని అర్హం చేసికోవాలంటే మీరు మరియొకరుగా 
మారిపోవాలని కోరుకోరాదు. ఇతరులను అనుకరించరాదు, అనుసరిం 
చరాదు-అంటే" అర్హ మేమిటి? మీరు ఇంకొకరుగా మారిఫోవాలని చెప్పే 
సంప్రదాయానికి విరుద్దంగా మీరు తిరుగబడాలి. అదే నిజమైన తిరుగు 
బాటు. అందుమూలాన మీకు అసాధారణ మైన స్వాతంత్ర్యము అంక 
విముక్తి లభిస్తుంది. ఇట్టి బంధవిముక్తిని కలుగ జేయడమే చదువు 
యొక్క నిజమైన ఉద్దేశము. 


ఏదో విధంగా మీకు గుర్తింపు లభిస్తే అప్పుడే మీకు సుఖ సంతో 
షాలు, భద్రత లభిస్తాయని మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులేగాకుండ 
మీలోని కోరికలు గూడ మీకు చెప్పుతూ వుంటొయి. కొని మిమ్ము 
బానిసగా చేసి అణగదొక్కి వేసే ఆ ఒత్తిళ్ళ నన్నిటి నుండి (బద్దలు 
కొట్టుకొని బయటికిరాకపోతే మీకు నిజమైన తెలివి యెట్లు లభిస్తుంది? 


సత్యంకానిదేదో (గ్రహించి, దానికి విరుద్దంగా -- కేవలం మాట 
లతో గాకుండా, యథార్హంగా - మీలో ఎవరైతే తీరుగబడతారో వారిమీదనే 
ఆధారపడివుంది, |కొత్తపపంచం వస్తుందనే ఆశ. అందువల్ల సరియైన 
విద్యార్జన కోసం మీరు ప్రయత్నించాలి. ఎట్టి ఒత్తిడులులేని వాతావర 
ణంలో  వెరిగినపుడేే సంప్రదాయం మీద ఆధారపడనటువంటిది, ఎవరో 
వేదాంతి లేక ఆదర్శవాది యొక్క పిచ్చి ఆలోచనల ప్రకారం నడవ 
నటువంటిది అయిన కొత్త (ప్రపంచాన్ని మీరు నృష్టింపగలరు. కొని 
మీరు, ఎవరో మరొకరుగా మార్పు చెందాలని ప్రయత్నిస్తూవున్నా లేదా 
ఏదో యొక గొప్ప ఆదర్శాన్ని పెట్టుకొని దాని మాదిరి వుండాలని 


18 ఈ విషయమై ఆలోచించండి 


(ప్రయత్నిస్తూ వున్నా మీకు విముక్తి వుండదు స్వతంత్రముండదు. 
అది దూరమైపోతుంది. 


1. (పశ్నః- “జెర్రీ అంభే వమిటి? 


కృష్ణమూర్తి:- (ప్రశ్నను మెల్లగా ఓర్పుతో పరిశీలించి తెలిసి కొందాం. 
తెరిసికోడం అంటే ఒక నిర్ణయానికి రావడంకాదు. ఈ రెంటికీ గల తేడా 
మీకు తెలుసునో తెలియదో? “తెలివి అంటే ఏమిటో మీరొక నిర్ణయానికి 
వచ్చినారంటే, ఆ క్షణంనుండి మీకు తెలివి లేనట్లు! చాల మంది 
పెద్దవాండ్డు చేసిన పనే అది. వాండ్డొక నిర్ణయానికి వచ్చినారు. దానితో 
వాండ్డు తెలివిగల వాండ్డు కాకుండా పోయినారు. అంటే దీనిని బట్టి 
మొట్ట మొదటనే మీరొక విషయం _ తెలిసికొన్నట్టు -- అదేమిటంటే 
తెలివిగల మనస్సు ఎప్పుడూ పరిశిలించి [గ్రహిస్తూ వుంటుందేగాని ఎట్టి 
నిర్గయాలకున్ను రాదని. 


“తెలివి అంటే ఏమిటి? ఆ పదానికి ఒక నిర్వచనమి స్తే చాల 
మంది తృప్తిపడతారు. “ఆ నిర్వచనం చాల బాగుంది” అనియైనా 
అంటారు లేదా తాము సొంతంగా తమ నిర్వచనాన్ని మనకందిస్తారు. 
నిర్వచనాలతో, వ్యాఖ్యానాలతో వివరణలతో తృప్పిపడే మనస్సు లోతు 
లేనిది కాబట్టి తెలివి గలదికాదు. 


వివరణలతో, నిర్ణయాలతో, సిద్దాంతాలతో తెలివిగల మనస్సు తృప్తి 
పడదని మీరు తెలిసికోసాగనారు. అట్టె అది నమ్మకాల మీద ఆధారప 
ఉంది కూడ కాదు. ఎందుకంటే నమ్మకమన్నా ఒక విధమైన నిర్హయమే 
కదా! తెలివిగల మనస్సు విచారణ చేస్తూ, పరిశీలిస్తూ, నేర్చుకొంటూ, 
అధ్యయనం చేస్తూ వుంటుంది. అంటే యేమిటి? తెలివి అనేది భయవి 
ముక్తుడవయితేనే వుంటుంది. దేవుడననెవరో లేదా దేనియొక్క మూల 
తత్త్వము నైనా తెలిసికొనడానికై సత్యాన్ని తెరిసికొనడానికె సంఘపు 
కట్టుబాట్లకు విరుద్దంగా పోవ సిద్దమైతేనే, తిరుగబడడానికి ఇష్టపడితేనే, 
తెరివియున్న ట్లు. 


త (తంత్రము - విముక్తి 19 


తెలివి అనేది కూడబెట్టుకొన్న జ్ఞానరాశికాదు. ప్రపంచంలోని పుస్త 
కాలనన్నిటిని చదివినా అది మికు తెలివి నీయదు. తెలివనేది చాల 
సూక్ష్మమైనది. అది దేనిమీదను ఆధారపడదు. దేనినీ అంటి పెట్టుకొని 
వుండదు. మనస్సు పని చేసెడి తీరునంతను మీరు అర్హం చేసికొంటే 
-- ఎవరో వేదాంతిగాన్సి గురువు గాని చెప్పినట్టు గాక (వారి యుద్దేశం 
ప్రకారంగాక) మీ మనస్సును మీరు అర్హం చేసికొంటే, అప్పుడే తెలివి 
జాగ్భతమవుతుంది, ప్రస్తుటమవుతుంది. మీ మనస్సు అనాదికాలము 
నుండి వున్న మానవత యొక్క ఫలితము. దానిని మీరు అర్హం చేసి 
కొంటు, మీరు వేరే యే పుస్తకాన్ని గూడ చదువనక్కరలేదు. ఏలయన 
భూతకాలమందలి జ్ఞానమంతా ఆ మనస్సులో చేరివున్నది. అందుకని 
మిమ్ము మీరు అర్హం చేసికొనడంతో తెలివి అభివ్యక్తమవుతుంది. అయితే 
యీ ప్రపంచములోని మానవులు, వస్తువులు, ఆలోచనలు, ఉద్దేశములు - 
వీనితో మీకుగల సంబంధము ద్వారానే మిమ్ము మీరు అర్హము చేసికోగలరు. 
తెలివి యనేది చదువు మాదిరి గానే సంపాదించి కూడబెట్టుకొనేదికాదు; 
ఎదిరించి (ప్రశ్నింపసాగినపుడు అంకే మీలో భయములేనప్పుడు -- 
అంటే నిజానికి మీలో (పేమభావమున్నప్పుడు మాత్రమే -- తెలివి 
ఉద్భుద్దమవుతుంది. భయము లేనప్పుడే కదా (పేను వుండేది 


మీకు వివరణలు వ్యాఖ్యానాలే కావలసి వుంటే మీ (ప్రశ్నకు నేను 
జవాబివ్యనట్ట! తెలివి అంటే యేమిటి అని అడగడం, జీవితమంటే 
యేమిటి అని అడిగినష్టే. జీవితమంటే చదువూ సంధ్యా, ఆటాపాటా, 
కామవాంఛ సుఖం సంతోషం, పని చేయడం, తగవు లాడడం, ఈర్ష, 
అసూయ, తృష్ణ, (పేమ, సత్యం, సౌందర్యం -- ఇట్లా ప్రతిది జీవితమే 
కాదా? కాని మనలో చాలమందికి దీని గురించి లోతుగా నిలకడగా 
విచారణ చేయడానికి తగినంత ఓపిక వుండదు. 


అ ఆ జ ? 
2. ప్రశ్నవ- మొరటు మనస్సు నున్నితమైన మనన్సుగా మారగలదా. 


రి = ముందు ప్రశ్నను వినండి మాటల వెనుక గల 


20 ఈ విషయమై ఆలోచించండి 


అర్జాన్ని గమనించండి. మొరటు మనస్సు సున్నితమైన మనస్సుగా మార 
గలదా? నా మనస్సు మొరబటనది కాబట్టి దానిని సున్నితమైన దానినిగా 
మార్చడానికై ప్రయత్నిస్తే ఆ చేసే ప్రయత్నమే మొరటుతన మనిపిం 
చుకొంటుంది. ఇదివిని తెల్లపోవద్దు. జాగ్రత్తగా గమనించండి. అట్లుగాక 
నేను మొరటుగా వున్నానని [గహించి మారవలెననే కోరికలేకుండా, 
సున్నితమైన మనస్సు కొరకు ప్రయత్నించకుండా, మొరటుతనమంటేు 
యేమిటో అర్ధం చేసికోడం ఆరంభిస్తే ప్రతిదినము నాలోని మొరటు 
తనాన్ని గమనిస్తూ వుంటే -- ఆబగా తినడం, త్రాగడం, మొరటుగా 
ఇతరులతో ప్రవర్తించడం, నా గర్వాన్ని, అహంకారాన్ని, నా అల 
వాట్టు నా ఆలోచనలలోని మోటు తనాన్ని గమనిస్తూ వుంకే-ఆ 
గమనికయే వస్తుస్టితిని మార్చివేస్తుంది. 


అదే విధంగా నేను మందబుద్దిని సూక్ష్మబుద్దిగా మారవలెనని చెప్పి, 
అందుకోసమై (ప్రయత్నించసాగితే ఆప్రయత్నమే మీలోని మితిమీరిన 
మందబుద్దితనాన్ని సూచిస్తుంది. ఏలయన మీరు మీ మందబుద్దితనాన్ని 
అర్హం చేసికోడం (ప్రధానంగాని దానిని మార్చ ప్రయత్నించడంకాదు. బుద్ది 
మంతుళి కొవాలని ఎంతగా ప్రయత్నించినా నా బుద్ది మాంద్యమదెక్క 
డికినిపోదు. విద్యావంతులలో వుండే వైవై లక్షణాలను సాధింపవచ్చు, 
వైవై సొగసులను అలవరచుకోవచ్చు, అనేక వుస్తకాలలోనుండి మాట 
లను వాక్యములను ఉటంకించవచ్చు. గొప్పగొప్ప రచయితలు రచించిన 
(గ్రంథాలలో నుండి పేజీలకు పేజీలు వల్లే వేసి అప్పగించవచ్చు. కాని 
మూలమందున్న బుద్ది మాంద్యమును మాత్రము పోగొట్టలేము - అది 
పోదు. అట్టుగాక నా దైనిక జీవితంలో - శణ క్షణము - నా బుద్ధి 
మాంద్యమెట్లా ప్రతి ఫలిస్తున్నదో గహింపగల్షితే -- నా పనిమనుషుల 
యెడ నేనెట్టా ప్రవర్తిస్తున్నాన్సో నా యిరుగు పొరుగువారి యెడ నాభా 
వములెట్టివో, బీదవాడు, ధనికుడు, గుమాస్తా- వీరినెట్లా ఆదరిస్తున్నానో 
గమనింపగరలిగితే, ఆ గమనికయే నా బుద్ది మాంద్యమును బద్దలు చేసి 
పోగొట్టుతుంది. 


న్వతంత్రము - విముక్తి 21 


ప్రయత్నించి చూడండి-మీరు మీ పనిమనిషితో ఎట్టా మాట్లాడు 
తున్నారో, గవర్నరును ఎంత ఎక్కువగా గౌరవిస్తారో, మీ కివ్వడా 
నికేమిన్నీ లేని బీదవానిని ఎంత తక్కువగా చూస్తారో గమనించండి. 
అప్పుడు మీ కర్టమవుతుంది మీరెంత అల్పబుద్దులో! ఆ విధంగా మీరు 
మీ బుద్ది మాంద్యమును అర్హం చేసికోడంలోనే తెలివియున్నది, బుద్ది 
సూక్ష్మతయున్నది. వేరే బుద్దిమంతునిగా మారవలసిన అవసరం లేదు. 
ఏదో విధంగా మారవలెనని కోరుతూ అందుకోసమై ప్రయత్నించేవాడే 
మొరటు మనిషి, కురూపి కొరడు పారిన మనస్సు గలవాడు. 


3. (ప్రశ్నా తల్లి దండ్రులు మరియు ఉపాధ్యాయుల. నవోయం 
లేకుండా వసవీల్ల వాదు తానెవరో ఎట్టు తెలిసీకోగలడు 7 


కృష్ణమూర్తి:- తెరిసికోగలడని నేను చెప్పితినా? లేక నేనన్న 
మాటలకు మీ సొంత వ్యాఖ్యానమా యిది? పిల్లవానికి అతడున్న 
వాతావరణము పరిసరములున్ను సహకరిస్తే అతడు తనంతట తానే 
తన్ను గురించి తెలిసి కోగలడు. తల్లిదండ్రులు గాని ఉపాధ్యాయులు 
గాని పిల్లలు తమ్ము గురించి తాము తెలుసుకోవలెనని నిజంగా-వారి మీది 
(ప్రేమతో -- భావిస్తే వారిని ఏవిధంగాను నిర్భంధించరు. అందుకు 
తగిన వాతావరణాన్ని మాత్రం వారు కల్పిస్తారు - అంతే! 


"మీరీ (ప్రశ్నను అడిగినారు. బాగానే వుంది. కాని మీకిది అంత 
ముఖ్యమైన సమస్యా? పిల్లవాడు తన గురించి తాను తప్పక తెరిసికోవా 
లని మీరు నిజంగా మీ అంతస్సులో భావించి వుంకే, ఆ పిల్లవాని వె 
అధికారము, జబర్రస్తీ చూపించినట్టయితే వాడా పని చేయలేడని మీ 
నిజంగా తలిస్తే దానికి తగిన మంచి వాతావరణాన్ని కర్పింపజూడరా 
ఇక్కడ మళ్ళీ పాతఫాశే -- “ఏమి చేయాలో చెప్పు చేస్తాను” 
అని. అంతేగాని “మనందరం కలిసి పనిచేద్దాం” అని అనము. పిల్ల 
వాడు తన్ను గూర్చిన జ్ఞానము తనంతట తాను సంపాదించుకోవాలంకే 
దానికి తగిన వాతావరణాన్ని ఎట్టా కల్పించాలి అనే సమస్య ప్రతి 


22 ఈ విషయమై ఆలోచించండి 


యొక్కనికిన్ని సంబంధించినది -- తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, 
స్వయంగా పిల్లలకున్ను. అయితే, ఆత్మజ్ఞానము -- అంటే తన్ను 
గురించిన జ్ఞానము-తన కితరులు కల్షించేదికాదు. ఒకరు తెచ్చి యిచ్చేది 
కాదు. ఈ అవగాహన నిర్భంధం చేస్తే వచ్చేదికాదు. ఈ సమస్య 
మీకు నాకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికిన్నీ సంబంధించి 
నది, అత్యానశ్యకమైనదిన్ని అని అనుకొంకే, మనందరం కలిసి దానికి 
తగిన సరియైన పాఠశాలలను నిర్మిన్తాం. 


4. ప్రశ్న:- వళ్లెలలో దెయ్యం వట్టడం లాంటి విషయాలను చూచినా 
మన్కి తమకు దెయ్యాలు భూతాలు అంశే భయమని వలలు చెప్పుతూ 
వుంటారు. “చావు అంకే యేమిటని కూడ వారడుగుతారు. దీని 
కంతకు ఏమని సమాధానమివా (లి? 


కృష్ణమూర్తి:- చావు అంటే యేమిటో తరువాత చర్చిద్దాం. కాని 
భయమనేది చూశారా, చాల విలక్షణమైన విషయం. దెయ్యాల 
గురించి మీకు-(పిల్లలకు)-మీ తల్లిదండ్రులు ఇంకా యితర పెద్దలు 
చెప్పీ వుంటారు. లేకపోతే మీరు బహుశా వాటిని చూడరు. దెయ్యం 
పట్టుడం గురించి యెవరో మీకు చెప్పి వుంటారు. ఈ విషయాలు 
తెలిసికోడానికి మీరింకా చాలా చిన్న పిల్లలు. ఇది మీ స్వానుభవం 
లోని విషయంకాదు. మీ పెద్దలు చెప్పినదాని ఫలితమిది. మరి ఆ 
పెద్దలకైనా మామూలుగా ఈ విషయాల గురించి యేమిన్నీ తెలి 
యదు. ఏదో పుస్తకంలో వారీ విషయమై కేవలం చదివి వుండి, అంతా 
తమకు అర్హమైనట్టు భావిస్తారు. ఇందులో నుండి యింకొక (కొత్త ప్రశ్న 
పుట్టుకొస్తుంది - భూతకాలపు స్మృతులతో మలినము చేయబడని అను 
భవమంటూ వుంటుందా? భూతకాలమందరి జ్ఞానముతో దూషితమైన 
అనుభవము ఆ జ్ఞానమునకనుబంధము వంటిదేగాని మౌలికమైనది కాదు, 
సరి[కొత్తదికాదు, 


పిల్లలతో వ్యవహరించుచున్న మీ రెవరున్ను మీమీ (భ్రమలను భాంతు 


న్వృతం్యతము - విముక్తి 23 


లను దెయ్యాల గురించిన మీమీ నమ్మకాలను, ఉద్దేశాలను, అనుభవాలను 
ఆ పిల్లలమీద రుద్దవద్దు. ఇది చాల ముఖ్యం. అయితే యిది మాన్పించడం 
చాల కష్టం. జీవితానికి బొత్తిగా ఉపయోగపడని యిటువంటి అనానశ్య 
కమైన విషయాల గురించి వృద్దులు అతిగా మాట్లాడుతూ వుంటారు. 
క్రమక్రమంగా వారు తమ ఆందోళనలను, భయాలను, మూఢవిశ్వాసా 
లను పిల్లలకు సం|క్రమింప జేస్తోరు. ఇక పిల్లలో, తాము విన్న దానిని 
సహజంగానే మళ్ళీ మళ్ళీ చెప్పుతూ వుంటారు. జ్ఞాపకం తెచ్చుకొంటూ 
వుంటారు. అందువలన పెద్దలు తమకే సరిగా తెలియని యీ విష 
యాల గురించి పిల్లల యెదుట మాట్లాడనే కూడదు. దాని బదులు 
పిల్లలు స్వేచ్చగా భయం లేకుండా పెరగడానికి దగిన వాతావరణాన్ని 
కల్పించడంలో తోడ్పడడం చాలమంచిది. 


28 డిశంబరు, 1954 


3 


స(తం|తము అ (ప్రేమ 


స్వతంత్రము లేదా విముక్త స్థితిని గురించి నేను చెబుతూ వచ్చి 
నది బహుశా మీలో కొందరు సరిగా అర్హం చేసికోలేక పోవచ్చును. కాని 
మీరు [కొత్తకొత్త విషయాలను మీ వాడుకలో లేనివాటిని, మీరలవాటు 
పడని వాటిని గూడ వినడం చాల అవసరం. జీవితంలో అందమైన 
వాటినే గాదు, అందంగాలేని వాటిని గూడ  చూడాల్లి. ప్రతిదానిని 
మీరు పరిశీలిస్తూ వుండాలి. అదేవిధంగా మీకు బహుశా సరిగా అర్హం 
గాని విషయాలను - గూడ మీరు వింటూ వుండాలి. ఎందుకంటే మీ 
కర్టంగావడానికి కొంత కష్టంగా కనబడే యీ విషయాల గురించి మీరు 
ఆలోచన సాగించే కొలది మీరు మీ జీవితాన్ని ఎక్కువ సార్హకంగా, 
ఆనందంగా గడవగల్లుతారు. 


సూర్యోదయ సమయంలో నీళ్ళమీద బడే సూర్యకాంతిని మీరెవ 
రైనా యెప్పుడైనా గమనించారా? ఆ కాంతి యెంత మృదువుగా, ఎంత 
అందంగా వుంటుందో! ఆకాశంలో ఒంటరిగా చెట్లమీదుగా కనబడే 
వేగుజుక్కతో బాటు (క్రిందనున్న. నల్లటి నీళ్ళు ఎట్లా ఆడుకొంటూ 
వుంటాయో. మెప్పుడైనా చూచారా? లేక మీ దినచర్యలో మీరు 
మునిగిపోయి, బొత్తిగా తీరుబడి లేక్క మనం నివసించే యీ భూమి 
యొక్క అందాన్ని మరచి పోయినారా? లేదా మన భూమి చాల 
అందంగా వుంటుందని కూడ మీరెరుగరా? మనము సామ్యవాదులమైనా 
భూస్వామ్యవాదుల మైనా, హిందువులమైనా, బౌద్దులమైనా, మహమ్మది 
యులమైనా, (కైస్తవులమైనా, (గ్రుడ్డివార మైనా, కుంటివారమైనా లేక 
అంతా _బాగున్నవారమైనా -- ఎవరమైనా సరే యీ భూమి మనం 
దరిదిన్ని. మీ కర్రమౌతోందా? ఈ భూమి మనది, మరింకెవరిదో 


న్వృతం(తము - (వేమ 25 


కాదు. ఇది కేవలం ధనవంతులదిగాని, బలవంతులైన  రాజులదిగాని, 
భూస్వాములది గాని కాదు. ఇది మీది నాది మనందరిదిని. మనకు 
ఊరూపేరూ లేకపోవచ్చుగాక్క అయినా మనంగూడ ఈ భూమి మీదనే 
నివసిస్తున్నాము. దినిమీదనే మనందరం కలిసి జీవించాలి. ఈ (పపంచం 
ధనవంతులదే కాదు, బీదవారిది కూడ; చదువుకొన్నవారిదేకాదు, చదు 
వురానివారిది కూడ. ఈ ప్రపంచం మనది. ఈ విధంగా మనం 
మనసార భావించి మన యీ భూమిని (ప్రేమించాలి -- ఎప్పుడో యొక 
నాడు (ప్రశాంత ప్రభాత కాలంలోనే కాదు, ఎప్పుడూ ఎల్లపుడున్ను. 
అయితే యిది మన ప్రపంచమేయని మనసార భావించి దానిని (ప్రేమిం 
చాలంటే మనకు స్వతంత్రమంటే యేమిటో అర్హ మైయుండాలి. 


ప్రస్తుతం మనకు స్యతంత్రమనేదే లేదు. దాని అర్హమే మనకు 
తెలియదు. మనం స్వతంత్రంగా వుండాలని కోరుకొంటాము. కాని 
గమనించి చూస్తే ప్రతివాడూ -- ఉపాధ్యాయుడు, తల్లి తండ్రి, 
న్యాయవాది, రక్షకభటుడు, సైనికుడు, రాజకీయనాయకుడు, వ్యాపారి 
—- ఇట్లా అందరూ తమతమ చిన్న చిన్న పరిధులలో ఆ స్వతంత్రా 
నికి ఆడ్డుకట్టలు వేస్తూ వున్నారు. స్వతంత్రంగా వుండడమంటే మీ 
యిష్టంవచ్చిన వని యిష్టం వచ్చినట్టు చేయడంకాదుు లేదా మిమ్ము 
బంధించే బాహ్య పరిస్తితులనుండి (తెంచుకొని పారిపోవడం కాదు. మీరు 
మీ పరాధినతను అర్హం చేసికోవడంలో నే స్వతం(త్రమున్నది. పరాధీనత 
అంటి యేమిటో మీకు తెలుసునా? మీరు మీ తల్లి దం[డ్రులమీద ఆధా 
రపడతారు, కదా? మీ ఉపాధ్యాయుల మీధ ఆధారపడతారు. మీకు 
వండి పెట్టు వానిమీద ఆధారపడతారు. జాబులు తెచ్చి యిచ్చే తపాలా 
వానిమీద, పాలు తెచ్చి పోసే పాలవానిమీద - ఇట్టా యెందరిమీదనో 
ఆధారపడతారు. ఈ విధమైన పరాధీనతను సులువుగా అర్హంచేసికోవచ్చు. 
కాని యింతకంట చాలలోతైన పరాధీనత యొకటి వున్నది. స్వతం 
[తులం కావాలంటే ఆ పరాధినతను తప్పక అర్హం చేసికోవాలి. అడే 
మంటే తన సుఖసంతోషాల కోసం ఇతరులమీద ఆధారపడడం. అంళేు 
అర్హ మేమిటో తెలుసునా? బాహ్యంగా ఒకరిమీద ఆధారపడడం కాదు, 


06 ఈ విషయమై ఆలోచించండి 


మిమ్ము అంతగా బంధించేది; సుఖమనబడే దానిని పొందడం కోసం, 
లోలోపల, అంతరంగంలో -- (మానసికంగా) -- ఇతరులమీద ఆధార 
పడడం మిమ్ము బంధించి వేస్తుంది. అట్టు పరాధీనత వలన మిరు 
బానిసలై పోతారు. మీరు పెరిగి పెద్దవారయ్యే కొలది భావాత్మకంగా మి 
తల్లి దండ్రులమీద, మీ భార్య లేక భర్తమీద, గురువు మీద లేక ఏదేని 
యొక భావన మీద లేక ఒక నమ్మకంమీద ఆధార పడితే, దానితో మీకు 
బంధ మారంభమవుతుంది. మనమిది (గహించను -- మనలో చాల 
మందిమి, ముఖ్యంగా మనం చిన్న పిల్లలంగా వున్నప్పుడు, స్వతంత్రంగా 
వుందామని కోరుకొన్నప్పటికిన్ని. 


స్వతంత్రంకోసమై మనం మన ఆంతరంగిక పరాధినతకు విరుద్దంగా 
తిరుగబడవలసి వుంటుంది. అయితే మనం ఎందువలన పరాధినుల 
మైనామో తెలిసికొనక పోతే మనం  తిరుగబడలేము. ఆంతరంగిక 
.వరాధీనత అంటే యేమిటో అర్హంచేసికొని దానినుండి (తెంచుకొని బయ 
టికి రాకపోతే మనకు స్వతంత్ర మెన్నటికిని రాదు. దానిని అర్హం 
చేసి కోవడంలోనే స్వతంత్రమున్నది. స్వతంత్రమనేది కేవలం ప్రతిక్రియ 
లాంటిది కాదు, ప్రతిక్రియ (Reaction) అంటే యేమిటో తెలుసునా? 
మీ మనస్సుకు నొప్పి కలిగించే మాట ఏదైనా అంటే, లేదా మిమ్ము 
చెడ్డపేరు పెట్టి పిలిస్తే మీకు నామీద కోపం వస్తుంది. అదే ప్రతిక్రియ 
అంటే. అది పరాధినతలో నుండి పుట్టుకొని వస్తుంది. పరాధీనత 
వలెనే స్వాధినత (Independence) కూడ ఒక ప్రతిక్రియయే. కాని 
స్వతంత్రమనేది (2666010) ప్రతిక్రియకాదు. ప్రతిక్రియను అర్హంచెసికొని 
దానిని అతిగమించిపోని యెడల మన మెన్నటికిని స్వతంత్రులము కాలేము. 


ఎవరినైనా |పేమించడమం టే అర్హ మేమిటో మీకు తెలుసునా? ఒక 
చెట్టును గాని పిట్టనుగాని, పెంపుడుజంతువును గాని (పేమించడమంకు 
యేమిటి? మీ (ప్రేమకు బదులుగా అది మీకేమీ యివ్వకపోయినప్పటి 
కిన్నీ మీకు నీడ యివ్వక పోయినప్పటికిన్నీ, మీ వెనువెంట తిరుగక 
పోయినప్పటికిన్న, మీమీద ఆధారపడక పోయినప్పటికిన్ని మీరు దాని 


న్వృతంతము - (వేమ 27 


గురించి అన్ని జాగ్రత్తలు తీసికొంటారు. దానికి తిండి పెడతారు. దానిని 
లాలిస్తారు, పాలిస్తారు. మనలో చాలమందిమి ఆవిధంగా (వేమించము. 
అటువంటి (వేమసంగతినే మనమెరుగము. మన (వేమ యెల్లప్పటికిన్ని 
చింత, అసూయ, భయము ఈ అద్దుగోడల మధ్యనే చిక్కుకొని 
వుంటుంది. అంటు దాని అర్హం మనం లోలోపల పరులవై ఆధార 
పడి వున్నామన్నమాట. మనము (పేమించి, అంతటితో వూరుకోము; 
దానికి బదులుగా మనకేదై నౌ లభించాలి. ఇతరులనుండి కూడ మనకు 
(వేమ కావాలి. మన (ప్రేమకు బదులు కావాలని కోరడంతోకే మనము 
పరాధినులమౌతున్నాము. 


కాబట్ట స తంత్రము, (ప్రేమ — రెండున్ను తోడుగా పోతుంటాయి. 
(పేమ యనేది ఒక ప్రతిక్రియ కాదు. మీరు నన్ను _పేమిస్తే నేను 
మిమ్ము (ప్రేమిస్తాను అని యంటే అది వ్యాపారమన్నమాట, మారు 
బేరమన్నమాట. ఆ (ప్రేమ బజారులో కొనదగిన వస్తువన్నమాట = 
అట్టిది నిజమైన (పేమ కాదు. (సేమించడమంటే దాని బదులు 'మరి 
యొకదానిని అడగడం కాదు. అసలు మీరేదో యిస్తున్నట్టి భావనే 
వుండరాదు. అట్టి (వేమశకే స్యతంత్రమంకే యేమిటో తెలుస్తుంది. 
కొని మీకేవిధమైన చదువు బోధింపబడడం లేదు. మీకెంతసేపటికిని 
గణితము, రసాయన శాస్త్రము భూగోళ శాస్త్రము. దేశ చరిత్ర -- 
యిటువంటి వాటిని మాత్రమే బోధిస్తారు. అంతటితో చదువుసరి. 
ఎందువల్లనంటే మీ తల్లి దండ్రుల వుద్దేశము మీ రొక మంచి ఉద్యోగం 
సంపాదించుకొని ఆ విధంగా జీవితంలో సఫలురు కావాలని మాత్రమే. 
వాండ్ర దగ్గర డబ్బుంటే మిమ్ము వాండ్లు విదేశాలకు గూడ బంపవచ్చు. 
కాని (ప్రపంచంలోని అందరి మాదిరే వారి లక్ష్యమంతా మీరు ధన 
వంతులై సమాజంలో ఒక గౌరవనీయమైన స్టానమును పొంగవలెనని 
మాత్రమే. అయితే మీరు పైపైకి. వెళ్ళుకొలది మీ వలన ఇతరులకు 
ఎంతో యిబ్బంది, కష్టము కలుగుతూ వుంటుంది. ఎందుకనగా, మీరు 
చైస్హానానికి పోవలెనంటే ఎంత మందినో పోటీలో క్రూరంగా అణగ 
డొక్క వలసి వుంటుంది గదా! అందుచేత ఇతరులకంకే ఘనమైన 


౨షయమె ఆలోచించం, 
28 ee సమ 


పేరు (ప్రఖ్యాతులు సంపాదించ వలెననే కోరికను, పోటీలను ప్రోత్సహించే 
బడులకే తల్లదండ్రులు తమ పిల్లలను బంవుతుంటారు. అట్టు బడులలో 
(ప్రేమకు తావు లేదు. అందువల్లనే మన యీ మానవసమాజము ఇళ్లూ 
ఎడతెగని సంఘర్షణతో నలిగి నలిగి నిరంతరము క్షీణించి పోతూనే 
వున్నది. రాజకీయ నాయకులు, న్యాయాధిపతులు మరియు దేశములోని 
వెద్దలనబడే వారందరు శాంతిని గురించి లె *మో మాట్లాడుతారు 
కొని అదంతా బూటకం, అర్హరబాతం. 


ఇక మన మీ స్వతంత్రమంటే లేదా, బంఛరాహిత్యమంళే యేమిటో 
పూర్తిగా అర్హం చేసికోవలసి యున్నది. పేమించడమంకు యేమిటో మనం 
తెలిసికోవలసి యున్నది. మనలో గనక (ప్రేమ శేకహపోతే అప్పుడు మనం 
ఇతరులను గురించి పట్టించుకోము, ఇతరుల అవసరాలను చూడము, 
ఇతరుల యిబ్బందులను గమనించము. అంతే యేమిటో తెలుసునా? 
చెప్పులు లేకుండా చాలమంది నడిచే చోట దారికడ్డంగా ఒక పదు 
నైన రాయి వుందనుకోండి, దానిని మీరు వెంటనే తీసివేస్తారు = 
తీయమని మిమ్మెవరును అడుగక పోవచ్చు. కాని ఎవరికైనా (గుచ్చు 
కొంటుందేమోయని తలచి దానిని తీసిపార వేస్తారు -- ఆ మనిషి 
యెవరైనా గానీ ఆ మనిషిని మీ రెన్నటికిని కఠలియక పోవచ్చు. ఒక 
మొక్కను నాటి దానిని పెంచుతారు. నదిని చూచి భూమియొక్క 
నిండుదనానికి ఆనందిస్తారు. షక్షియెగరడం చూచి, ఆ యెగరడంలోని 
అందాన్ని గమనిస్తారు. సున్నితమై (_పేమార్దంమైన బుద్దితో అద్భుతమైన 
యీ జీవిత మనబడే చైతన్య (ప్రవాహాన్ని విముక్తమైన మనస్సుతో 
పరికీస్తుంటారు. దినికంతకును స్యతం[త్రముండడం అవసరం. స (తేం[త్రం 
కావాలంటే _పేమించాలి. (వేమలేనిదే “స్వతంత్రం లేదు, బంధరాహి 
త్యము లేదు. (పేమళేని స్వతంత్రము కేవలం భావన మాత్రమే; 
దానికి విలువ లేదు. 


కాబట్టి మానసికమైన పరాదీనతను అర్హంచెసికొనడం ద్వారా దాని 
నుండి విడివడిన వాదే (ప్రేమ అంతే యేమిటో తెలిసికోగలరు. నారిశే 


న (తంత్రము - (వేమ 29 


ఆర ఖా జి వా న 

స్వతం|తఒబంంటుంది.. జల్టడా ౮ బంధ రహితులు. వారే (కొత్త నాగరిక 
జలరు [కొత్త (పపంచాన్సి సృష్షింపగలరు 

తను జరు కొత్త ప్రపంచాన్ని సృబ్బంపగలరు. 


1. పశ్నవ- కేరికకు మాొలమేమి? దాని నెట్టు తొెలగీంచగలను? 


కృష్ణమూర్తి:- ఈ (ప్రశ్నను అడిగే మనిషి ఒక యువకుడు. అత 
డెందుకని కోరికలు లేకుండ చేసికోవలెనో? వింటున్నారా? అతడు 
యువకుడు, పూర్తిగా జవసత్త(ములున్నవాడు. అతడెందుకోసమై కోరి 
కలు లేకుండ చేసికోవలెన్లు? కోరికలు లేకుండా వుండడం - గొప్ప 
సుగుణమన్సి మిక్కిలి (శేయోదాయకమన్సి ఎట్టి కోరికలులేని వానికి 
దైవము సాక్షాత్కరిస్తాడని మోక్షము లభిస్తుందని చెప్పగా వినియు 
న్నాడు. అందువల్లనే “కోరికలకు మూలమేమి? వానినెట్లు లేకుండ 
చేసికోగలను?” అని అడుగుతున్నాడు. కాని “కోరికలు లేకుండ చేసికో 
వార్కి” అనేది కూడ ఒక విధమైన కోరికయే గదా? నిజానికి కోరిక 
భయము వలన కలుగుతుంది. 


కోరికకు మూలమేది? ఉత్పత్తి స్టానమేది? దానికి ఆరంభమేది? 
మీ మనస్సున కింపైన దానిని దేనినో చూస్తారు, అది కావాలని 
కోరుకొంటారు. ఒక కారునో పడవనో చూస్తారు. దానిని పొందాలని 
కోరుకొంటారు. లేదా ఒక ధనవంతుని కుండేహోదాను సాధించాలని 
కోరుకొంటారు, లేదా సన్నాసి కాగోరుతారు. కోరికకు మూలమే 
మంటే మొదట చూడడము పిదప దానితో సంపర్కము, దానివలన 
సందేదన, అనగా ఇంద్రియ జ్ఞానము, అందుండి కోరిక పుట్టుతుంది. 


కోరికల వలన విరోధములు, ఘర్షణలు కలుగుతాయని [గ్రహించి 
“మేమీకోరికలనుండి యెట్లు విడుదల పొందగలము?” అని మీరడుగు 
తారు. కాని నిజంగా మీరు కోరేది కోరికలనుండి విడుదలకాదు. కోరికల 
వలన కరిగే చింతలు, చీకాకులు, ఆందోళనలు, బాధలు మొదలైన 
వాటినుండి విడుదలను కోరుతారు. అంటే కోరికల వలన కలిగే 
దుష్ట్రఫరితాల నుండి మాత్రమే విడుదలను కోరుతారు కాని కోరికల 


30 ఈ విషయమై ఆలోచించండి 


నుండికాదు. ఇది అర్హంచేసికొనడం చాలముఖ్యం. కోరికలతో బాటు 
వచ్చే బాధలు, కషూలు, ఘర్షణలు, రకరకాల చింతలు, భయాలు లేకుండ 
కేవలం సుఖం మాత్రమే వచ్చేటట్టయితే అప్పుడు గూడ మీరు కోరికల 
నుండి విడుదల పొందగోరుతారా? కోరరు. 


ఏదెనా లాభం పొందాలని, దేనినైనా సాధించాలని ఏదో యొక 
స్తితికి చేరుకోవాలని, బాగా వృద్ది చెందాలని కోరుకొంటూ వున్నంత 
కాలము చింత, దుఃఖము, భయమున్ను తప్పవు. ధనవంతుళ్లి కావాలని 
యింకా ఏమేమో సాధించాలని కోరుకొనే పెద్ద పెద్ద కోరికలన్నీ — & 
కోరికలలో వుండే క్రుళ్ళును, వాటి దూషిత స్వభావాన్ని చూచినప్పుడు, 
తొలగిపోతాయి. (ప్రధాన మంత్రిగాగాన్తి న్యాయాధిపతిగాగాని మతబోధ 
కుడుగా గాని గురువుగా గాని మరియే విధంగానైనా సరే అధికారం 
చెలాయించాలని కోరే కోరిక మౌలికంగా దుష్ట మైనదవి మనం (గ్రహించి 
నప్పుడే ఆవిధంగా అధికారం కోసం ్రాకులాడడం మానివేస్తాము. కాని 
అట్టి పేరాశలు మనుషులను చెడగొడతాయని, అధికారదాహం దుష్ట మై 
నదని మన మనస్సుకే తట్టదు. పైగా అధికారాన్ని సద్వినియోగం 
చేస్తామని (ప్రగల్భాలు పలుకుతాం. అది అర్హరహితమైన (పేలాపన. 
సస్మార్గాన పోతేనే సత్తరితం కలుగుతుంది; దుర్మార్గాన పోతే దుష్ట్ర 
ఫరితమే కలుగుతుంది. మంచి చెడ్డలు ఒక దాని కొకటి వ్యతిరేకము 
కాదు. చెడ్డ అనేది పూర్తిగా లేకుండా పోయినప్పుడు మాత్రమే మంచి 
అనేది బహిగ్గతమవుతుంది. 


కాబట్టి కోరిక అనగానేమిటి? దానివలన కలిగే ఫరితా లేమిటి? 

వాటితోబాటు వచ్చే ఆనుషంగిక ఫలితాలేమిటి? ఇవన్ని తెలిసికోకుండా 

కేవలం కోరికలను తొలగించుకొందామని చేసే (ప్రయత్నానికి అరములేదు. 
ళు 


2 ప్రశ్నః- నమాజంలో ఉన్నంతకాలం ఒకరిమీద నొకరు ఆధా 
రవడకుండా ఎట్లా ఉండగలం? 


కృష్ణమూర్తి:- సమాజమంశే యేమిటో మీకు తెలుసునా? సమా 


న్వృతంతము - (వేమ 31 


జమంటే మనిషికీ మనిషికీ మధ్య గల అన్యోన్య సంబంధము - కాదా? 
ఈ విషయాన్ని జటిలంచేయకండి. ఏవేవో పుస్తకాలనుండి అనుకూలం 
గానో ప్రతికాలంగానో ప్రమాణ వాక్యాలను ఉటంకించకండి. దీని గురించి 
మీరు తిన్నగా, సరళంగా ఆలోచిస్తే మీకు నాకు, ఇతరులకు మధ్య 
గల అన్యోన్య సంబంధమే సమాజమని సంఘమని గుర్తించ గలుగుతారు. 
మానవుల మధ్యగల అన్యోన్య సంబంధము వల్లనే సమాజమేర్చడు 
తుంది. ఈ నాటి మన సమాజము సంగహణకిలతా సంబంధము మీద 
ఆధారపడి నిర్మింపబడినది. అంకే మన యీ నాటి సమాజములోని 
వ్యక్తులమధ్య గల సంబంధము ఒకరినిజూచి మరియొకరు అంతకంత 
కెక్కువగా వస్తువాహనాదులను కూడబెట్టుకొనడం పై ఆధారపడి వున్నది, 
కాదా? మనలో చాలమందికి డబ్బు, అధికారము, ఆస్తి, పలుకుబడి - 
యివన్నీ కావాలి. ఏదో యొక స్తాయిలో మనకు హోదా, పదవ్క పేరు, 
ప్రతిష్టా కావాలి. ఈ విధంగా మనం నిర్మించుకొన్న యీ సమాజము 
కూడబెట్టుకొనే స్వభావాన్ని ప్రోత్సహించే సమాజము. అందువలన మనం 
రకరకాలైన వాటిని కూడబెట్టుకొంటూ వృన్నంతకాలము, హోదా, ప్రతిష్ట, 
అధికారము మొదలైన వాటికోసం ప్రాకులాడుతూ వున్నంతకాలము మన 
మీ సంఘానికి చెందిన వారమవుతాము. దాని మీద ఆధారపడిన 
వారమౌతాము. ఇవేవీ అక్కర లేదనుకొని తాను తానుగానే విన 
యంగాను, నిరాడంబరంగాను వుండిపోతే అట్టివానికి ఈ సంఘముతో 
పని లేదు; దానికి ఎదురు తిరిగి దాని కట్టుబాట్లను (తెంచుకొని 
బయటికి వచ్చి వేస్తాడు. 


దురదృష్టవశాత్తు స్వార్తపూరితమై వివిధ వస్తు సం[గ్రహణశీలమైన 
యో సంఘమునకు లోబడి దానిలో ఒకభాగమై పోవడానికి, దానితో 
సమాధానం పొందడానికి మాత్రమే నేటి చదువు మీకుపయోగపడు 
తున్నది. మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు మీ పుస్తకాలు -- 
అన్నింటి వుద్దేశమదే, అందరి ఉద్దేశమదే. మీరు అందుకనుకూలంగా 
వుంటూ వున్నంతకాలం, పెద్ద పెద్ద కోరికలతో అన్నింటిని కూడబెట్టు 
కొంటూ అవినీతి పరులై హోదాను అధికారాన్ని సంపాదించుకొంటూ, 


32 ఈ వివయమై ఆలోచించండి 


ఆ సంపాదనా (క్రమంలో ఇతరులను నాశనం చేస్తూ వుంటున్నం 
తకాలం మీరు గౌరవనీయులైన పౌరులుగా లెక్కింప బడతారు. ఆ 
విధంగా సంఘంలో ఇమిడి పోవడం కోసమే మీరు చదివింపబడుతున్నారు. 
కాని అది నిజమైన చదువు కాదు. సంఘమర్యాదకు అనుకూలంగా 
మీ మనస్సును మార్చివేయడానికి మాత్రమే ఆ చదువు ఉపయోగ 
పడుతుంది. నిజానికి చదువుయొక్క ఉద్దేశము మిమ్ము గుమాస్తా 
లుగానో, న్యాయాధిపతులుగానో, ప్రధాన మంత్రులుగానో చేయడంగాదు; 
ఈ (కుళ్ళిపోయిన మానవ సమాజము యొక్క నిర్మాణ మెట్టిదో 
మీకవగాహన గానించి, యెట్టినిర్భంధములులేని స్వేచ్చాపూరిత వాతావర 
ణంలో మీరు వెరుగునట్టు చేయడమే చదువుయొక్క (ప్రధానోద్దేశము. 
అప్పుడే మీరీ సమాజమునుండి బయటపడి (క్రొత్త సమాజాన్ని, (కొత్త 
(ప్రపంచాన్ని సృష్టింపగలరు. ప్రాతకట్టుబాట్లుకు విరుద్దంగా -- ఆంగికంగా 
గాకుండా సంపూర్తంగా -- తిరుగ బడగలవారు కొందరైనా వుంటే, 
వారే (క్రొత్త ప్రపంచాన్ని -- సంగ్రహణ బుద్ది, స్వార్థము, అధికారము, 
ప్రతిష్ట వీటి మీద ఆధారపడని క్రొత్త (ప్రపంచాన్ని = సృష్టింపగలరు. 


అయితే, “అప్లెన్నటికిని జరుగబోదు; మానవ స్వభావము మారే 
దికాదు; మీరు చెప్పేదంతా అర్హరహితము” -- అని కొందరు వెద్దలనడం 
నేను వినియున్నాను. కొని యువకుల మనస్సులలో నుండి అందు నాటు 
కొనిపోయిన సంస్కారముద్రలను తొలగించడం శిశువుల మనస్సులను 
సంస్కారబద్దములు చేసి చెడగొట్టకుండా యథాతథంగా వుంచడం -- 
ఈ విషయమై మనమెప్పుడున్ను ఆలోచింప లేదు. నిజానికి విద్య అనేది 
వ్యాధిహరము వ్యాధి నివారకము కూడ. మీలో పెద్ద పిల్లలు ఇప్పటికే 
మారిపోయినారు. మీ మనస్సులు ఇప్పటికే మలచబడిపోయినాయి. ఇప్ప 
టికే మీలో పెద్ద పెద్ద కోరికలు పుట్టుడం ఆరంభమైంది. మీరు మీ 
తండ్రుల మాదిరిగానో లేదా గవర్నరు మాదిరిగానో, లేక మరియొకరి 
మాడిరిగానో జీవితంలో విజయం పొందాలని, ఏదో సాధించాలని కోరడం 
మొదలు పెట్టినారు. అందువలన విద్యయొక్క |ప్రధానోద్దేశమేమంశు మీ 
మనస్సులలో నాటుకొనిపోయిన ఇట్టి సంస్కారములనెడి కలుపు మొక్కలను 


న్షతంతము - (వేమ 33 


తీసివేసి మరల వాటిని నిర్మలము చేసికోడంలోను దిన దినమును మీరు 
జీవించు (ప్రక్ర్రియనంతను అర్హంచేసికోడంలోను మీకు సహాయ వడడమే. 
అప్పుడే మీరు "స్వేచ్చా వాతావరణంలో పెరుగుతూ కొత్త (ప్రపంచాన్ని 
సృష్టింప గలరు -- ఆ ప్రపంచము నేటి యీమన (ప్రపంచానికి పూర్తిగా 
భిన్న మైనది. దురదృష్టవశాత్తు, మీ తల్లి దండ్రులకు గాని ఉపాధ్యాయు 
లకు గాని మామూలు (పజలకుగాన్తి యో విషయంలో అభిరుచి 
లేదు. అందుచేత ఇట్టి విద్యా బోధన కేవలం విద్యార్దులకే  గాకుండ 
వారి ఉపాధ్యాయులకు గూడ అవసరమవుతున్నది. 


8. (ప్రశ్నః- మనుషులెందుకు కొట్లాదుకొంటారు? 


కృష్ణమూర్తి:- చిన్న పిల్లలెందుకు కొట్టాడుకొంటారు? ఒక్కొక్క 
సారి మీరు మీ అన్నతోనో, తమ్ములతోనో లేదా యితర పీల్లలతోనో 
తగవులాడుతారు కదా, ఎందుకని? ఏదో చిన్న ఆటబొమ్మకోసం మీరు 
కొట్లాడుకొంటారు. ఆ రెండో పిల్లవాడు బహుశా మీ బంతినో మీ 
పుస్తకాన్నో తీసికొంటాడు. అందుకు మీరు వాడితో కొట్టాడుతారు. 
వెద్దవాండ్డు కూడ సరిగా యిటువంటి కారణాలమీదనే కొట్టాడుకొంటారు. 
అయితే వాండ్ల ఆటవస్తువులు హోదా, సంపత్తి, అధికారమున్ను. మనిద్దరి 
కిని అధికారం కావాలి. దానికోసం మనిద్దరం కొట్టాడుకొంటాము. వివిధ 
జాతులు పరస్పరం కలహించుకోడానికి కూడ ఇదే కారణము. ఇదంతా 
సులభంగా తెలిసే మామూలు విషయం. కాని వేదాంతులు, రాజకీయనా 
యకులు, ధార్మిక వురుషులనబడే వారున్ను దానిని క్రిష్టపరుస్తారు, పెద్ద 
సమస్యగా మారుస్తారు: ఎంతో జ్ఞానము, అనుభవము కలిగి వుండడంతో 
బాటు జీవిత సంపదను, సృష్టి సౌందర్యమును, పోరాటములు, సుఖ 
దుఃఖాలు, నవ్వులు కన్నీళ్ళు -- వీటినన్నిటిని ఎజిగి యుండడంతో 
బాటు మనస్సును నిర్మలంగా, శాంతంగా వుంచుకో గల్లడం ఒక గొప్ప 
కళ. (వేమించడమెట్లో తెలిస్తేనే మీ మనస్సును మీరు నిర్మలంగా 
శాంతంగా వుంచుకోగలరు. 


34 ఈ విషయమై ఆలోచించండి 


4. ప్రశ్న:- అనూయ అంటే యేమిటి? 


కృష్ణమూర్తి? అసూయ అంటు మీరున్న స్టితితో మీరు తృప్తి పడ 
కపోవడం. ఇతరులను చూచి ఓర్చుకోలేక పోవడం, కాదా? మీరున్న 
స్టితితో మీరు తృప్తి పడకపోవడంతో అసూయ ఆరంభమౌతుంది. మీకంటు 
ఎక్కువ జ్ఞానముగల వానిని ఎక్కువ అధికారము గలవానిని ఎక్కువ 
హోదాగల వానిని పెద్ద యిల్లు గలవానిని లేదా ఎక్కువ అందమైన 
వానిని చూచి, వారి వలె వుండాలని మీరు అనుకొంటారు. ఇతరుల 
కంఠే మించి ధర్మాత్ములనిపించుకోవాలని కోరుకొంటారు. ఇంతకంళకేు 
బాగా ధ్యానమెట్లా చేయవలెనో తెలిసి కొనగోరుతారు. దేవుని సన్నిధికి 
పోగోరుతారు. మొత్తంమీద మీరు మీరుగా వుండకుండ మరియొకరుగా 
మారగోరుతారు. దానితో మీలో ఈర్వాసూయలు ఆరంభమౌతాయి. 
మీరెవరో యేమిటో తెలిసికోడం చాల కష్టమైన పని. అది తెరి 
సికోవాలంటే మీరు మరియొకరుగా మారిపోవాలనే కోరిక పూర్తిగా 
తొలగిపోవాలి. మిమ్ము మీరు మార్చుకోవాలని, వేరొకరుగా మారిపోవా 
లని కోరే కోరికనుండియే ఈర్వ్యాసూయలు పుట్టుకొని వస్తాయి. అట్టు 
గాకుండ మిమ్ము మీరు ఉన్నదున్నట్లుగా అర్హం చేసికోవడంతో సహ 
జంగానే మీలో పరివర్తనము కల్గుతుంది. ఆ పరివర్తనము ప్రయత్నము 
ద్వారా సాధింపబడేదికాదు. కాని చూచారూ మీరు చదివిన చదు 
వంతా వేరొక క్రొత్త మనిషిగా మారిపోవడానికి ప్రయత్నించుడని మిమ్ము 
ప్రోత్సహిస్తుంది, (ప్రరేపిస్తుంది. కాని మిమ్ము మీరెవరో తెలిసికొండని 
చెప్పదు. మీలో అసూయ కలిగినట్టయితే “అసూయపడవద్దు, అది 
మంచిది కాదు, చాల చెడ్డది” అని మీకు చెప్పుతుంది. అందువలన 
అసూయపఫపడకుండా వుండాలని (ప్రయత్నిస్తారు. కాని ఆ (ప్రయత్నం 
కూడ అసూయలో ఒక భాగమే. ఎందువల్లనంటే, మీరు మరియొకరుగా 
మారి పోవాలని కోరుకొంటున్నారు కదా!" 


అందమైన గులాబీ (మెప్పటికై నా, ఎక్కడనై నా) అందమైన గులా 
బీయే. మనకు -- మానవులకు -- ఆలోచించే శక్తి ప్రసాదింవ బడినది. 


రం (తంత్రము - (వేమ ఏక 


కాని మనం సరిగా ఆలోచించం. మనం చేసే ఆలోచన అంతా తవుమా 
రాననే పోతూ వుంటుంది. “ఎట్లా ఆలోచించాలో తెలిసికోవాలంటే 
ఎంతో లోతుగా పోయి చూడాలి. అవగాహన చేసికోవాలి. కాని “దేనిని 
గురించి ఆలోచించాలో తెలిసకోవడం చాల సులభం. మన ప్రస్తుత విద్యా 
తానల ఏహి ఆలోచించాలో తెల్పుతుంది, ఎట్లా ఆలోచించాలో బెట్లా 
తోతుగాపోయి విషయవిచారణచేయాలో తెల్పదు. ఉపాధ్యాయునకున్ను 
విద్యార్థి కిన్ని ఇద్రరికిని ఎట్లా ఆలోచించాలో తెలిస్తేనే యీ బడికి 


గల మంచిపేరు సార్హకమౌతుంది. 


ర్‌. (ప్రశ్నః నేను దేనికిని ఎవడును తృస్తీవడన్కు ఎందువలన? 


కృష్ణమూర్తి:- ఈ (ప్రశ్నవేసెంది ఒక చిన్న ఆడపిల్ల. ఈ (ప్రశ్నచే 
యుమని ఆ పిల్లనెవరైనా (ప్రేరేపించి వుంటారని నేను అనుకోను. ఇంత 
లేతవయస్సులో ఈ పిల్ల తనకు దేనిమీదను ఎందుకు తృప్తికలుగడంలేదో 
తెలిసకొనగోరుతూ వున్నది. దీనికి మీ పెద్దవాండ్ల సమాధానమేమి? 
ఇదంతా మీరు చేసిన పని. చిన్న పిల్లలు తమ కెందుకు తృప్తి లేదని 
ప్రశ్నించే ప్రపంచాన్ని సృష్టించినవారు మీరు. ఉపాధ్యాయులమని విద్యా 
బోధకులమని పేరు పెట్టుకొన్న మీరు ఇందులోని విషాద పరిణామాన్ని 
గమనించరు! మీరు ధ్యానం మాత్రం చేస్తారు గాని ఉపయోగంలేదు. 
మీరు మందబుద్దులు, (శాంతచిత్తులు. మీ అంతరాత్మ మృత|ప్రాయము. 


మానవ మాత్రులకెందుకని సంతృప్తి అంటూ లేదు? సుఖంకోసం 
ప్రాకులాడుతూ వుండడం వలన కాదా? మాటి మాటికి మారిపోతూ 
వుంటే సుఖంగా వుంటామని వారి తలంపు. వారు ఒక ఉద్యోగాన్ని 
వదిలి మరియొక ఉద్యోగానికి, ఒక సంబంధాన్ని వదిలి మరియొక సంబం 
ధానికి ఒక మతాన్ని లేదా ఒక వాదాన్ని విడిచి పెట్టి మరియొక దానికి 
మారుతూ వుంటారు. ఆ విధంగా ఎప్పుడూ మారుతూ వుంటే సుఖం 
పొందవచ్చునని వారనుకొంటారు. అట్టాగాకపోతే, జీవిత (ప్రవాహానికి 
దూరంగా ఎక్కడనో ఒక చోటు చూచుకొని అక్కడే వుండిపోయి 


36 ఈ విషయమై ఆలోచించండి 


నిలకడ నీటివలె మురిగిపోతారు. 


అయితే సంతుష్టి అనేది మాత్రం దినికి పూర్తిగా భిన్నమైనది. 
సంతృప్తి (satisfaction) వేరు, సంతుష్టి (contentment) వేరు. మారాలని 
కోరిక పెట్టుకోకుండా, మిమ్ము మీరు పొగడుకోవడంగాని, తెగడుకోవడం 
గాని లేదా ఒకరితో పోల్చుకోవడంగాని లేకుండా మీ యథార్హ స్వరూపాన్ని 
మీరు చూచుకోగల్షితే అప్పుడు కలిగేది సంతుష్టి. అంతే దాని అర్హం మీరు 
చూచిన దానిని “బాగానే వుందిలే” అని సమాధానపడి నిద్రపొమ్మని 
కాదు. ఎప్పుడైతే మనస్సు పోల్చడం, నిందించడం, ప్రశంసించడం, 
విలువనీయడం మానుతుందో అప్పుడే సత్యస్వరూపాన్ని దానిని 
మార్చవలెననే కోరిక లేకుండా -- ప్రతిక్షణము సాక్షాత్కారము చేసికొ 
నగల్లుతుంది. ఆ దర్శనంలోనే ఆద్యంతరహిత మైనది, అనంత మైనదేదో 
అదె వున్నది. 


6. ప్రశ్న:- మేమెందుకు చదువుకోవాలి? 


కృష్ణమూర్తి;- మీరెందుకు చదువుకోవాలి? శాంతంగా వినండి. 
మేమెందుకు ఆడుకోవాలి? మేమెందుకు తినాఠి? ఏటివైపు ఎందుకు 
చూడాలి? ఎందుకని క్రూరంగా వున్నాము? — ఇట్లా మీ రెప్పుడున్ను 
అడుగరు. ఏదైనా యెందుకు చెయ్యాలి అని అది చెయ్యడానికి ఇష్టము 
లేనప్పుడే ఎదిరించి అడుగుతారు. కాని చదవడం, ఆడడం, నవ్వడం, 
[(కూరంగా వుండడం, మంచిగా వుండడం, ఏటిని మబ్బులను చూడడం 
-- ఇదంతా జీవితంలో ఒక భాగం. మీకు చూచి చదవడం రాక 
పోతే, నడవడం చేతకాకపోతే, ఆకు ఎంత అందంగా వుందో మెచ్చుకోలేక 
పోతే మీరు జీవిస్తున్నట్టు కాదు. జీవితాన్నంతను మీరు అవగాహన చేసి 
కోవాలి; అందులోని ఒక చిన్న భాగాన్ని మాత్రమే కాదు. అందు కోసం 
మీరు చదవాల్సి అందుకోసం మీరు ఆకాశంవైపు చూడాలి, అందుకోసం 
మీరు పాటపాడాలి, నృత్యంచెయ్యాలి, పద్యాలు వ్రాయాలి, కష్ట్రపడారి, 
అర్హంచేసికోవాలి. ఎందుకంటే అదంతా జీవితమే. 


న్వ్వృతంత్రము - (వేమ 37 


7. ప్రశ్నా సేగ్గం లు యేమిటి? 


కృష్ణమూర్తి:- (కొత్త మనిషిని ఎవరినైనా కలిసికొన్నప్పుడు మీరు 

సిగ్గుపడరా? నన్నా ప్రశ్నను అడిగేటప్పుడు మీరు సిగ్గు పడలేదా? నా 
FA CAS 
మాదిరి యీ వేదికమీద గూర్చుండి మాట్లాడాలంకే సిగ్గుపడరా? అను 
కోకుండా ఒక మంచి అందమైన చెట్టునుగాని, మృదువైన పూవునుగాని, 
తన గూటిమీద కూర్చున్న షక్షిని గాని చూడడం తటస్టిస్తే సిగ్గుతో 
DD ఆనె కన 

(కేగంట చూడరా? సంభ్రమముతో అ్టే నిలబడిపోరా? అందువలన 
సిగ్గుపడడం మంచిదే. కాని మనలో చాలమందికి సిగ్గపడడమంటే తన్ను 
జూచి యెవరేమనుకొంటారో యని సంకోచించడం. ఎవగనైనా ఒక పెద్ద 


మనిషిని -— నిజంగా అటువంటి మనిషేగనక వుంటే - మనం 
కలిసినప్పుడు మనలను మనం చూచుకొని సిగ్గు పడతాం. మనలో 
చునం అనుకొంటాం గదా - “ఆ మనిషి యెంత గొప్పవాడు? 


ఎంత పేరు (ప్రఖ్యాతులు గలవాడు? ఆయన ముందు నేనెంతపొటి? 
నేనొక నలుసును” అట్లా అనుకొని సిగ్గు పడతాం. అంటే మనస్రితి 
మనకు గుర్తుకు రావడమన్నమాట. ఇటువంటి సిగ్గుగాకుండా, మరియొక 
విధమైన సిగ్గున్నది. అందులో మనస్సు చాల సున్నితమై, (_పేమార్హు 
మవుతుంది. అది మనస్త్రితిని మనము చూచుకొని జంకడముకాదు, 
మనలను జూచుకొని మనం సిగ్గుపడడం కాదు. 


29 డిశంబరు, 1954 


4 
వినడం 


నేను చెప్పే మాటలు మీరు ఎంధుకు వింటున్నారు? అసలు 
ఒకరు చెప్పే మాటలను మరియొకరు ఎందుకు వింటారో మీరు ఎప్పు 
డైనా ఆలోచించారా? ఎవరు చెప్పేదైనా వినడమంశు అర్హ మేమిటి? 
నేను మాట్లాడుతూ వుంచే మీరందరు నా ముందు ఇక్కడ కూర్చుండి 
వింటున్నారు గదా; మీ అభిప్రాయాలను బలపరచే మాటల కోసం 
గాని మీ అభిప్రాయాలతో నేను చెప్పేదానిని సరిపోల్చి చూచుకోడం 
కోసంగాని వింటున్నారా లేక తెలిసికొందామనే కోరికతో వింటున్నారా? 
ఈ రెండింటికీ గల తేడాను గమనించండి. మీ యాలోచనలను దృఢ 
పరచుకొవడం కోసం వినడానికిన్ని, కేవలం తెలిసికొందామనే కోరికతో 
వినడానికిన్ని చాల వ్యత్యాసమున్నది. మీ యాలోచనలను దృఢపరచుకో 
వడం కోసంగాని మీ యాలోచనలకు ప్రోత్సాహం లభిస్తుందనే వుద్దేశం 
తోగాని మీరిక్కడ వున్నట్టయితే అప్పుడు నా మాటలను మీరు వినడం 
నిరర్హకం. అట్లుగాక తెలిసికొందామనే వుద్దేశంతో వింటూవున్నట్టుయితే 
అప్పుడు మీ మనస్సు విముక్తము; దేనికిన్ని కట్టుబడినది కాదు. అట్టి 
మనస్సు దర్భమొనవలె తీక్ష మైనది; అది సునిశితము, సజీవము, 
విచారణ శీలము మరియు జిజ్ఞాసాయుతము . అట్టి మనస్సే సత్యమును 
గ్రహించేశక్తి గలిగి వుంటుంది. అందువలన మీరెందుకు వింటున్నారో 
ఏమిటి వింటున్నారో తెలిసికోవడం చాల ముఖ్యంకాదా? 


మీరెప్పుడైనా చాల నిశ్శబ్దంగా కూర్చున్నారా? మీ మనస్సును 
దేనిమీదనై నా స్తిరంగా _ నిలపడంగాని, ఏకాగ్రతకోసం ప్రయత్నం చేయ 
డంగాని లేకుండా, యథార్హంగా ప్రశాంతమై నిశ్చలమైన మనస్సుతో 
ఎప్పుడైనా కూర్చున్నారా? అటువంటప్పుడు మాత్రమే మీరు ప్రతిది 
చక్కగా వినగలరు. ఏమంటారు? చాల దూరమునుండి వినబడెడి 


నాసలోటి 39 


ధ్యనులే గాకుండా  _ దగ్గరలోనున్న ధ్వనులను, ఇంకా దగ్గరగా మీ 
ప్రక్కనే వున్న ధ్వనులను గూడ వినగలరు. అంటే మీరు ప్రతి 
దిన్నీ వినగలరన్నమాట. అప్పుడు మీ మనస్సు విశాలమవుతుంది, ఏదో 
యొక యిజుకైన మార్గమునకు పరిమితమై యుండదు. మీరి విధంగా, 
అనాయాసంగా, ఎట్టి (ప్రయత్నము లేకుండా, వినగలిగితే అప్పుడు మీలో 
పల అసాధారణమైన పరివర్తనము సంభవించడం కనుగొనగలరు. ఆ 
పరివర్తనము మీ సంకల్పము లేకుండా మీరు కోరుకోకుండానే, జరు 
గుతుంది. ఆ పరివర్తనములో గొప్ప అందమున్నది, ఆనందమున్నది, 
లోతైన అంతర్దృష్టి వున్నది. 

ఒకసారి (ప్రయత్నించి చూడండి; ఇప్పుడే ప్రయత్నించండి. నా 
మాటలు వినేటప్పుడు నా మాటలనే కాకుండా మీ చుట్టూరా 
వున్న ధ్వనుల నన్నిటిని వినండి. గుడి గంటలు, ఆవుల మెడగం 
టలు -- అన్నిటిని వినండి. దూఃరంగా పోతున్న రైలుబండిని, రోడ్డుమీద 
పోతున్న యెద్దుల బండిని వినండి. ఇంకా దగ్గరి దగ్గరివి వింటూ 
వచ్చి నా మాటలున్ను వినండి. అప్పుడు వినడంలో లోతువుందని గమ 
నిస్తారు. ఇట్లా వినాలంటే మీ మనస్సు చాల ప్రశాంతంగా నిశ్శబ్దంగా 
వుండాలి. నిజంగా మీరా విధంగా వినడం మొదలుపెట్టితే మీ మనస్సు 
సహజంగానే నిలకడ పొంది ప్రశాంతమవుతుంది, కాదా? అప్పుడు మీ 
ప్రక్కన ఏమి జరుగుతున్నా దానికి మీ మనస్సు విక్షిప్రము కాదు, 
చరించదు. ప్రతిదిన్నీ మీరు చాల లోతుగా వింటూ వుండడంచేత మీ 
మనస్సు సహజంగా శాంతిస్తుంది. ఈ విధంగా మీరు అనాయాసంగా, 
ఆనందంతో -- పరమానందంతో వినగర్లితే, అప్పుడు మీ హృదయంలో, 
మీ మనస్సులో అద్భుతమైన పరివర్తనము వస్తున్నట్లు గమనింపగలరు. 
ఇట్టి పరివర్తనము మీరెన్నడును ఊహించనిది. ఇది యే విధంగాను ఉతా 
దితము కాదు, ప్రయత్న సాధ్యము కాదు. 


ఆలోచన చాల విచిత్రమైనది, కాదా? ఆలోచన అంటు యేమిట 
మీకు తెలుసునా? ఆలోచన లేదా ఆలోచించడమనేది చాలమంది 
విషయంలో కేవలమొక మనోవ్యాపారం. వారు తమ ఆలోచనలతో సత 


40 ఈ వివయమై ఆలోచించండి 


మతమవుతూ వుంటారు. కాని మీరు ప్రతిదానిని నిజంగా వినగల్షితే 
-- నదిలోని నీరు ఒడ్డుకు తపతప కొట్టుకోడవం, పక్షులు పాటలు 
పాడడం, బిడ్డ యేడవడం, మిమ్ము మీ అమ్మ తిట్టుడం, మీ స్నేహితుడు 
మిమ్ము ఏడిపించడం, మీ భార్యగాన్సి భర్తగాని మిమ్ము దెప్పిపొడుస్తూ 
సాధించడం -- ఇవన్నీ నిజంగా వినగలిగితే అప్పుడు మీరు, మిమ్ము 
చీల్సి వేస్తూ పీడిస్తూ వున్న ఆ మాటలను దాటి యింకా ముందుకు 
పోవడం గమనిస్తారు. 


ఇట్టా పైవై నోటి మాటలను దాటి యింకా ముందుకు పోవడం 
చాల అవసరం. ఇంతకు, మనందరకి కావలసిందేమిటి? మనం పిల్లల 
మైనా పెద్దలమైనాా మన కనుభవమున్నా లేకపోయినా మనందరము 
సుఖంగా వుండాలని కోరుకోమా? విద్యార్థులంగా వున్నప్పుడు మన ఆట 
లపాటలతో, వ్రాయడం చదవడంతో, ఇంకా రకరకాలైన చిన్నచిన్న విష 
యాలతో సుఖంగా వుండాలని కోరుకొంటాము. మనం పెద్ద వాండ్లమైన 
తరువాత ఆస్తీపాస్తులు సంపాదించుకోవడంలో, డబ్బు కూడబెట్టుకోవ 
డంలో, మంచి యిల్ల కట్టించుకోవడంలో, మనయెడ సానుభూతి గల 
భార్యనుగాని భర్తనుగాని కలఠిగివుండడంలో, మంచి వుద్యోగం చేయడంలో 
సుఖాన్ని అన్వేషిస్తాము. ఇవన్నీ మనకు తృప్పినీయకపోతే మనం వేరే 
విషయంవైపు దృష్టి మరలిస్తాం. అప్పుడంటాము గదా, “వీటన్నిటితో 
సంబంధం వదలుకొని, వైరాగ్యం సాధిప్రేగాని సుఖంగా వుండము 
అని. అందుచేత వైరాగ్యాన్ని అభ్యాసం చేయడం (పారంభిస్తాము. మనం 
కుటుంబాన్ని వదలివేస్తాం; ఆస్తిని వదలుకొంటాం; సంసార బాధ్యత 
లను వదులుకొని అడవులకు పారిపోతాం లేదా సన్యసిస్తాం. అట్టాగాకపోతే 
యేదైనా మత సంప్రదాయంలో జేరిపోతాం. మనలాంటి మరికొందరితో 
కలిసి ఒక నాయకుళ్టో, ఒక గురువునో, ఒక మహాత్మున్నో లేదా ఒక 
ఆదర్శాన్నో నమ్ముకొని అనుసరిస్తాం. ఇదంతా వాస్తవానికి ఆత్మవం 


చన, భ్రాంతి మూఢ విశ్వాసము. కాని యిందులోనే సుఖమున్నదని 
భావిన్తాం. 


నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్హమౌతున్నదా? తల 


వినడం ట్రీ 


దువ్వుకొవడం, శుభ్రమైన బట్టలు వేసికోవడం, నీటుగా కనబడాలని 
(ప్రయత్నించడం -- ఇదంతా సుఖాభిలాషలో ఒక భాగమే కదో. మీరు 
పరీక్షలు పాసై మీ వేరు తరువాత వర్షమాలలోని కొన్ని పొడి అక్షరాలు 
తగిరించుకొంటి, ఏదైనా వుద్యోగాన్ని సాధించుకొంశే, ఇల్లు ఆస్తీ 
సంపొదించుకొంటు, పెండ్లి చేసికొని పిల్లలను కంటే, మనకంటికి కనబ 
డనటువంటి దివ్యర్షులనుండి సందేశాలు తీసికొని వచ్చినామని చెప్పుకొనే 
వెద్దలను వారి నాయకత్వములోని మత సంప్రదాయాలను అనుసరిం 
చడం ప్రారంభిస్తే -- వీటన్నిటి వెనుక సుఖం పొందడం కోసం 
మనం పడేపాట్టు, తాపత్రయం, అసాధారణమైన ప్రేరణ అంతర్రీనమై 
కనిపిస్తాయి. 


కాని చూశారా సుఖం అంత సులువుగా రాదు. ఎందుకంటే, 
సుఖమనేది వీటిలో దేనిలోను లేదు. వీటివలన తాత్కాలికంగా ఇంద్రియ 
సుఖాన్ని కొంత తృప్తిని మీరు పొందవచ్చు; కాని తుదకదంతా కేవలం 
ఆయాసపాటుగా పరిణమిస్తుంది. ఎందువల్లనంకే మనకు తెలిసిన విష 
యాలలో వేటిలోను శాశ్వత సుఖమంటూ "లేదు. ముద్దుతోబాటు కన్నీరు, 
నవ్వుతోబాటు ఏడువు, మణీయు నిరాశతో కూడిన ఏకాకితనమున్ను 
అవినాభావములు. (ప్రపంచంలో |ప్రతిదిన్నీ విశీర్లమై క్షయించేదే. కాబట్టి 
చిన్నతనంలోనే మీరు సుఖమనే యీ వింత "పదార్ధ మేమిటో విచారించి 
తెలిసికోవాలి. మీరు చదివే చదువులో అదియొక ముఖ్యభాగము. 


సుఖమనేది మీరు దానికోసం తంటాలుపడుతూ వున్నంతకాలము 
రాదు. అదే అందులోని గొప్ప రహస్యం. అయితే అది చెప్పడం మాత్రం 
తేరిక. నేనిదంతా క్టుప్తంగా మామూలు మాటలలో చెప్పగలను. 
కాని కేవలం నేను చెప్పేది వినడంచేత గాని, విన్నడాన్ని మీరు మళ్ళీ 
మళ్ళీ వల్లించడం చేతగాని మీకు సుఖంరాదు. సుఖమనేది చాల వింత 
వస్తువు. మీరు దానికోసం ప్రయత్నిస్తూ వున్నంతకాలం అది మీకు 
లభించదు. సుఖంగా వుండాలనే ప్రయత్నమే మానివేసినప్పుడు, అను 
కోకుండా, అతి నిగూఢంగా సుఖం మీకు లభిస్తుంది. దాని జన్మస్తానము 
పవిత్రత, |ప్రాణికిగల సహజ రమణీయత. దాని లద్దికి ఎంతో అవగాహన 


42 ఈ విషయమై ఆలోచించండి 


అవసరము - ఏదో సంఘంలోనో సమాజంలోనో చేరడంగాని, లేదా ఒక 
విశిష్టవ్యక్తిగా మారబ్రయత్నించడంగాని అవసరము కాదు. సత్యమనేది 
ప్రయత్నించి సాధింపదగిన వస్తువుకాదు. మీ మనో హృదయములలో 
నుండి సాధించడమనే భావనయే లేకుండ తుడిచి వేయబడినవుడు, 
మీరొక విగిష్ట వ్యక్తిగా మారుటకై చేయు ప్రయత్నము పూర్తిగా మాని 
వేసినపుడు, సత్యము సాక్షాత్కరిస్తుంది. మనస్సు మిక్కిలి ప్రశాంతముగా 
నుండి చుట్టూ జరుగుతున్న ప్రతిదానిని, కాలస్మృతి లేకుండా వింటూ 
వున్నప్పుడు “సత్యము” అభివ్యక్తమవుతుంది. నేను చెప్పే యీ మాట 
లను మీరు వినవచ్చు. కాని సుఖప్రాప్తి కావాలంటే మాత్రం మీ 
మనస్సును సర్వభయ . విముక్త మెట్లు చేయనగునో మీరెరిగి యుండవలెను. 


మీరెవరికైనా దేనికైనా భయపడుతూ వున్నంతకాలము మీకు సుఖ 
మంటూ వుండదు. మీ తల్లిదండ్రులకు గాని ఉపాధ్యాయులకుగాని, 
పరీక్షలు పాసు కాలేమేమో యనిగాన్సి సరిగా అభివృద్ది చెందడం లేద 
నిగాని మహాత్ములగు దివ్య గురువుల సమీపమునకు పోలేకపోతిమనిగాని 
సత్యమును సాక్షాత్కారము చేసికొనలేక పోతిమనిగాన్సి మీరు చేసే పని 
బాగున్నదని యెవరున్ను మీ వీపు తట్టి మెచ్చుకొనలేదనిగాని మీరు 
బాధపడుతూ వున్నంతకాలము మీకు సుఖముండదు. కాని మీరు నిజంగా 
దేనికినీ భయపడనిచో, అప్పుడు -- ఫప్రొద్దుటి వూట మీరు నిద్రనుండి 
మేల్కొనగానే లేదా ఒంటరిగా నడుస్తున్నప్పుడో లేదా మరొకప్పుడో హఠా 
త్తుగా ఒక వింత అనుభవం కలుగుతుంది. మీ పిలువుగాని, ప్రార్హనగాని, 
ఎదురు చూడడంగాని ఇట్టి వేమీ అక్కరలేకుండా, (పేమ, సత్యము, పరమ 
సుఖము ఆనందము ఇట్టనేక నామములతో పిలువబడునదేదో అది 
తటాలున, హఠాత్తుగా, అభివ్యక్త మవుతుంది. 


అందువలన చిన్నప్పుడే సరియైన మార్గమున మీరు చదువుకోవడం 
ఆ మిమ్ము చదివించడం - చాల అవసరం. ఇపుడు మనం చదువు 
అని దేన్ని పిలుస్తున్నామో అది నిజంగా చదువుకాదు. ఎందుకంటె 
ఈ విషయాలన్నిటి గురించి యెవ్వరున్ను మీతో మాట్లాడరు. పరీ 
క్షలు పొసవడం కోసం ఉపాధ్యాయులు మిమ్ము తయారుచేస్తారు కాని 


వినడం 43 


జీవించడమంటే యేమిటి అనే అతి ముఖ్యవిషయం గురించి యేమిన్నీ 
చెప్పరు. అసలు వారికే చాలమందికి తెలియదు జీవించడమెలాగో! 
మనలో చాలమందిమి ఎల్టాగో (బతికి (ప్రాణంతో వుంటాము;.. ఏదో 
విధంగా [(శమపడి జీవిత శకటాన్ని లాగుతూవుంటాను. అందు 
వలన మనకు జీవితమంయేనే భయం. నిజానికి జీవించాలంటే ఎంతో 
పేమ ఎంతో ప్రశాంతమైన మనస్సు, దానితోబాటు మౌనంగా వుండ 
డంలో అధిరుచి, ఎంతో అనుభవంతో గూడిన నిరాడంబరత కావాలి. 
స్పష్ట్రంగాను సరళంగాను ఆలోచింప గలిగినదై దురాగ్రహము చేతగాని, 
అంధ విశ్వాసము చేతగాని, ఆశచేతగాని భయం చేతగాని మలినము 
కొని మనస్సు కావాలి. ఇదీ జీవితమంశే. ఇట్టి జీవితం కోసం మిమ్ము 
చదివించనిచో ఆ చదువు నిరర్హకము. మీరు చాలా నీటుగా వుండడం 
నేర్చుకోవచ్చు, ఎక్కడ ఎట్టా నడచుకోవాలో, ఆ మర్యాదలన్నీ తెలిసి 
యుండవచ్చు -- శిష్టాచారాలను పాటించవచ్చు, అన్ని పరీక్షలలో 
పాసుకావచ్చు, కాని సంఘ వ్యవస్త యంతా శిథిలమై కూలబడిపోతూ 
వున్న యా సమయంలో ఈ పైపై విషయాలకు ప్రాధాన్యమివ్వడం 
ఎల్జాగున్నదంటే, ఇల్లు తగలబడిపోతూ వున్న సమయంలో చేతివేళ్ళ 
గోళ్ళకు మెరుగుబెట్టుకొంటూ వున్నట్టున్నది. 


ఈ విషయాల గురించి మీతో యెవ్వరున్ను మాట్లాడరు, మీతో 
బాటు ఎవ్వరున్ను వీటి గురించి లోతుగా చర్చించరు. ఏవో పాఠ్య 
విషయాలను -- గణితము దేశచరిత్ర భూగోళ శాస్త్రము ఇట్టాంటి 
వాటిని -- ప్రతిదినం వదలక చదువుతూ వున్నట్టు యీ లోతైన 
విషయాల గురించి చర్చించడానికి గూడ తగినంత సమయాన్ని మీరు 
వెచ్చించాలి. అప్పుడే మీ జీవితం సుందరము సుసంపన్నము అవుతుంది. 


1. ప్రశ్న :- దేవున్ని వూజించడం నిజమైన మతము కాదా? 


కృష్ణమూర్తి :- మొట్టమొదట మతం కానిదేదో చూద్దాం. అదికదా 
సరియెన పద్దతి? మతం కానిదేదో ముందు తెలిసికొంశే అప్పుడు బహుశా 


44 ఈ విషయమై ఆలోచించండి 


మనకొక క్రొత్త విషయం తెలుస్తుంది. అది దుమ్ముగొట్టుకొన్న కిటికీని 
శుభం చేయడం లాంటిది; అప్పుడే దానిగుండా స్పష్టంగా చూడగలం. 
అందువలన మనం ముందు మతం కానిదేదో అర్హం చేసికొని దానిని 
మన మనస్సులలోనుండి తుడిచి పారవేద్దారి. “దాని గురించి తరువాత 
ఆలోచిడ్దాంలే” యని, ఉపయోగంలేని మాటలతో కాలక్షేపం చేయవద్దు. 
బహశా మీరు దాని గురించి ఆలోచింపవచ్చునేమో గాని చాలమంది 
పెద్దలు మాత్రం ఇప్పటికే ఊబిలో చిక్కుకొని బయట పడలేకున్నారు. 
వారు మతంకానిదేదో దానిలో బాగా స్టిరపడిపోయినారు. దానిలో నుండీ 
వారు బయటికి రావడాని కిష్టపడరు. 


ఇంతక్కు మతం కాని దేది? మీరు ఎప్పుడైనా దాని గురించి 
ఆలోచించారా? మతమంశే యేమిటో ఎవరెవరో మీకెన్నో పర్యాయాలు, 
ఎన్నో విధాలుగా నూరిపోసి వుంటారు - దేవునిమీద నమ్మ కముంచడం 
ఇంకా ఎన్నో చాలా విషయాలు. కాని యెవ్వరున్ను మతంకానిదేదో కను 
క్కోమని మిమ్మలిని అడుగలేదు. అది యిప్పుడు మనం చేయబోతున్నాం. 


నేనేకాదు, ఎవరైనా ఏదైనా చెప్పుతూ వుంటే ఆ చెప్పిందెల్ల 
సత్యమని గ్రుడ్డిగా నమ్మవద్దు. ఆ _ చెప్పిన దానిలో సత్యమెంతవరకో 
. వివేచించడం కోసం ముందు జాగ్రత్తగా వినండి. మతంకానిదేదో ఒకసారి 
మీరు స్వయంగా తెరిసికోగల్లితే యిక మీ జీవితంలో మళ్ళీ పూజారు 
లుగాన్సి పురోహితులుగాని, ధార్మిక [గ్రంథాలు గాని ఎవరుగాని మిమ్ము 
వంచించలేరు. ఎట్టి భయమున్ను మీలో (భ్రాంతిని బుట్టించి (గుడ్డిగా ' 
అనుసరించేటట్టు చేయదు. మతం కానిదేదో తెరిసికోవడం కోసం 
మొదట మనం ప్రతిదినం చేసే పనులతో ఆరంధించి, (క్రమంగా పైకి 
పోదాం. దూరం పోవలసినవాడు దగ్గరలో ఆరంభించాలి కదా. అందు 
లోను మొట్టమొదట వేసే అడుగు చాల ముఖ్యమైన అడుగు. 
ఇంతకు మతంకానిదేది? జాతకర్మ, వివాహము మున్నగు నిత్యనై మిత్తిక 
కర్మకలాపము మతమా? మాటిమాటికి పూజలు చేయడం మతమా? 


ఎట్టా ఆలోచించాలో నేర్చుకోవడమే చదువు, ఏమిటి ఆలోచిం 


వినడం 45 


చాలో నేర్చుకోవడం కాదు. ఎట్లా ఆలోచించాలో మీకు తెలిస్తే 
నిజంగా అట్టి శక్తి మీకున్నట్టయితే అప్పుడు మీరు స్వతంత్రులు; అప్పుడు 
మీరు స్వమతమునందు దురభిమానమును జూపరు. అంధ విశ్వాసములు 
జాతకర్మాది కర్మకాండలనుండి విముక్తులవుతారు. అందువలన అప్పుడే 
మీరు నిజమైన మతమేదో కనుగొన గలుగుతారు. 


కర్మకాండ నిజమైన మతము కాదన్నది స్పష్టము. ఎందువల్లనంకు 
ఆ కర్మకాండను జరపడంలో తరతరాలుగా మీ కందజేయబడిన ఏదో 
యొక విధానమును ఒక పద్దతిని (గుడ్డిగా అనుసరిస్తూ వుంటారు, 
దానినే మళ్ళీ మళ్ళీ చేస్తూవుంటారు. దానిని జరపడంలో ఒక విధమైన 
(ప్రీతిని ఉల్లాసాన్ని మీరు పొందుతూ వుండవచ్చు. అయితే అటువంటి 
ప్రీతినే ఉల్దాసాన్నే పొగ పీల్చడంలోను, కల్లు సారాయి (తాగఢంలోను 
గూడ పొందుతూవుంటారు గదా. కొని అది నిజమైన మతమా? 
కర్మకాండను జరిపేటప్పుడు మీరు చేసే పనుల గురించి మీకేమీ తెరి 
యదు. మీ తండ్రులు తాతలు చేసినారు కాబట్టి మీరున్ను చేస్తారు. 
చేయకపోతే వాండ్డు తిడతారు కాబట్టి చేస్తారు. అటువంటిది నిజమైన 
మతమనిపించుకొంటుందా? 


ఇక గుడిలో నేమున్నది? ఒక మానవుడు తన కల్పనాశక్తి నుప 
యోగించి ఒక రాతి విగ్రహాన్ని చెక్కుతాడు. దానిని అక్కడ గుడిలో 
వెడతారు. ఆ విగ్రహము దేనికో “సంకేతము కావచ్చును; “ప్రతిరూ 
పకము” కావచ్చును. అయినా అది కేవలం విగ్రహమే గాని మరేవీ 
కాదుగదా! సంకేతము లేదా పదము దానిచేత సూచింపబడే వస్తువు 
ఒకటికాదు. తలుపు అనేమాటొ అసలు తలుపు కాదు గదా. పదము 
వేరు దానిచేత సూచింపబడు వస్తువు, అంటే పదార్థము, వేరు. 
మనము ' పూజించడానికై గుడికి పోతాము -- దేనిని పూజించడానికి? 
దేనికో సంకేతముగా నున్న విగ్రహాన్ని పూజించడానికి పోతాము. కాని 
సంకేతము అసలు వస్తువు కాదుగదా? అందుకని అక్కడికే యెందుకు 
పోవాలి? ఇది నిజమైన స్థితి. నేను దేనినీ ఖండించడంలేదు. యథార్హ 
పరిస్థితి యిది. కాబట్టి గుడికి ఎవరు పోతేనేమి? స్పృశ్యులు పోయినా, 


46 ఈ విషయమై ఆలోచించండి 


అస్పృశ్యులు పోయినా బ్రాహ్మణులు పోయినా అ(బాొహ్మణులు పోయినా, 
ఎందుకు పట్టించుకోవాలి? ఇదంతా ఎవరికి కావాలి? పెద్దవాండ్డు ఆ 
సంశకేతాన్నే, ఆ విగ్రహాన్నే, మతమన్నారు. దానికోసం పోరాడడానికి, 
చంపుకోడానికి గూడ వారు వెనుదీయరు. కాని యింతకు దేవుడక్కడ 
లేడు. దేవుడెన్నడును ఒక విగ్రహంలో లేడు. అందువలన ఒక సంకే 
తాన్ని లేక ఒక విగ్రహాన్ని పూజించడమనేది నిజమైన మతము కాదు. 


ఇక నమ్మకమనేది మతమా? ఇది యింకా చిక్కు సమస్య. మనం 
దగ్గరలో మొదలు పెట్టాం, ఇప్పుడు కొంచెం లోతుకు పోతున్నాం. నమ్మ 
కమనేది మతమా యని ప్రశ్న. (క్రైస్తవులు ఒక విధంగా నమ్ముతారు, 
హిందువులు మరియొక విధంగా నమ్ముతారు, మహమ్మదియులు మరియొక 
విధంగాను, బౌద్దులు ఇంకొక విధంగాను నమ్ముతారు. వాండ్రందరు 
గూడ ఎవరికి వారు గొప్ప ధార్మిక పరులమనే చెప్పుకొంటారు. వారి 
కందరికీ తమతమ గుడులు, అందులో దేవుళ్ళు లేదా సంకేతములు, 
లేదా చిహ్నములు, నమ్మకాలున్ను ఉన్నాయి. అదంతా నిజమైన మత 
మేనా? దేవునిలో, రామునిలో, సీతలో, ఈశ (రునిలో ఇంకా అటువంటి 
వాటిల్లో నమ్మకమున్నట్టుయితే అది నిజమైన మతమా? అట్టి నమ్మ 
కము మీ కెట్టా కలిగినది? మీ తాతలు, ముత్తాతలు నమ్మినారు కాబట్టి 
మీరున్ను నమ్ముతారు. లేదా శంకరుడో బుద్దుడో ఎవరో చెప్పినారని 
అనుకొనే విషయాలను మీరు చదివి వాటిని నమ్ముతారు. అవన్నీ నిజ 
మేనంటారు. భగవద్గీత చెప్పినది నమ్మడంలో ఇక ప్రశ్నేలేదు, దానిని 
చాలమంది యథాతథంగా, ఎట్టి శంక వెట్టుకోకుండా నమ్ముతారు. 
అందుచేత ఏ యితర వుస్తకాన్నెనా విమర్శిస్తూ చూచినట్లుగా మీరా 
పుస్తకాన్ని విమర్శనా దృష్టితో చూడలేరు. సత్యమేదో కనుక్కోడానికి 
మీరసలు ప్రయత్నమే చేయరు. 

ఇంతవరకు మనం ' తెలిసికొన్న దానిని బట్టి కర్మకాండ చేయడం 
గాని గుడికి పోవడంగాని, నమ్మకాలు వెట్టుకోవడంగాని నిజమైన మత 
ముకాదని తేలినది. అసలు నమ్మకమనేది మనుష్యులను వేరు చేస్తుంది. 
(వైస్తవులలో కొన్ని నమ్మకాలున్నాయి; అందువలన వా  రితరులతో 


వినడం 47 


విభేదిస్తున్నారు. వారిలో వారికిన్ని విభేదాలున్నాయి. హిందువులలోని 
విభేదాలు ఈనాటివి కావు; అనాది కాలమునుండి వస్తున్నాయి. వీటి 
కంతము లేదు. (బాహ్మాణులని, అ(బాహ్మాణులన్కి యింకా ఇదని అదని 
ఎన్ని విభేదాలో! కాబట్టి నమ్మకమనేది విరోధాన్ని, విభేదాన్ని, నాశనాన్ని 
తెస్తుంది. అందువలన అది నిజమైన మతం కాదనే మాట స్పష్టము. 


అయితే యింతకున్ను నిజమైన మతమేది? మీరు కిటికీ అద్దాన్ని 
బాగా శుభ్రంచేస్తే -- అంటే, కర్మకాండలు చేయడం నిజంగా మాని 
వేస్తే అన్ని విధాలైన నమ్మకాలను వదిలిపెడితే, ఏ గురువునుగాని, 
నాయకుణ్ణిగాని అనుసరించడం మానుకొంటే అప్పుడు మీ మనస్సు కిటికీ 
అద్దంవలె శుభంగా నిర్మలంగా వుంటుంది; దాని గుండా మీరు స్పష్టంగా 
చూడగలరు. ఎప్పుడైతే మనస్సు అన్ని విధాలైన సంకల్పముల నుండి, 
కర్మకాండలనుండి, నమ్మకములనుండి, సంకేతముల నుండి మాటలు 
మంత్రములు జపములనుండి, వివిధములైన భయములనుండి విముక్త మై 
శుభము చేయబడి నిర్మలముగా నుంటుందో అప్పుడు సాక్షాత్కరించునదే 
సత్యము. అది నిత్యము, అనంతము, |త్రికొలా బాధితము. దానినే దేవు 
డని పిలువ వచ్చును. కాని దీనికి ఎంతో అంతర్హ్హృష్టి - లోచూపు - 
కావాలి అవగాహన వుండాల్సి ఓరిమి వుండాలి. నిజమైన మతమంశే 
యేమిటో లోతుగా విచారణచేస్తూ దినదినమును వదలక ఆ విచారణను 
తుదివరకు కొనసాగిస్తూ వుంటే అట్టివానికే అది సాధ్యము. 


అట్టివారే నిజమైన మతము నెజుగ గల్గినవారు. తక్కిన వారు 
చెవ్పెడివన్నీ కేవలం పుక్కిటి వురాణాలుు సారములేని పలుకులు. వారు 
పెట్టుకొనే ఆభరణములు, శరీరమునకు జేసికొనెడి అలంకరణలు, వారి 
పూజలు, పురస్కారములు ఘంటానాదములు - ఇవన్నీ అంధ విశ్వా 
సములు; వాటి కెట్టి అర్హమును లేదు ప్రాధాన్యమును లేదు. మతమని 
పిలువబడే దానికి విరుద్దముగా మనస్సు తిరుగబడి ప్రశ్నిస్తే, అప్పుడే 

దానికి సత్యము గోచరిస్తుంది. 
30 డిశంబరు, 1954 


ర్‌ 


సృజనాత్మక మైన అసంతుష్ట 


మీరెవుడైనా బొత్తిగా కదలకుండా -- చాల శాంతంగా కూర్చు 
న్నారా? ప్రయత్నం చెయ్యండి. నిశ్చలంగా కూర్చోండి, మీ వీవును 
నిటారుగా విలపండి. అంతట మీ మనస్సు ఏమి చేస్తూ వున్నదో 
గమనించడం మొదలు పెట్టండి. దానిని వశం చేసికొందామని అందుకోసం 
(ప్రయత్నించకండి. ఒక ఆలోచన నుండి మరియొక, ఆలోచనకు గాని, 
ఒక అభిరుచి నుండి మరియొక అభిరుచికిగాని మనస్సు దుముకుతూ 
వుంశే దావిని ఆపడానికి (ప్రయత్నించకండి. మీ మనస్సు ఎట్లా దుము 
కుతూ వున్నదో అది మాత్రం గమనించండి. అంతకంటె మించి మరేమీ 
చేయవద్దు. నది గట్టున నిలబడి నదిలో నీరెట్టా ప్రవహిస్తూ వున్నదో 
చూస్తున్నట్లే మనస్సులోని ఆలోచనలను గమనిస్తూ వుండండి. ఆ (ప్రవ 
హించే నీటిలో చేపలు, ఆకులు చచ్చిన జంతువులు -- ఇట్లా ఏవేవో 
వుంటాయి. కావి ఆ నది మాత్రము ఎల్లప్పుడు సజీవమే, ఎల్లప్పుడు 
ప్రవహిస్తూనే వుంటుంది. మీ మనస్సు గూడ అటువంటిదే, ఎగురు 
తున్న సీతాకోక చిలుక, మాదిరి ఒక దానిమీది నుండి మరియొక దాని 
వ ఎగిరిపోతూ వ్యంటుంది. దోని కెన్నటకిని విశాంతి అంటూ 
దు. 


ఏదైనా పాట వివేటవుడు మీరెట్టా వింటారు? ఆ పాటపాడే 
వాడంటే మీకిష్ట ముండవచ్చు, అతని ముఖం అందంగా వుండవచ్చు, ఆ 
పాటకు అర్ధం మీకు తెలిసియుండవచ్చు. కాని వీటన్నిటి వెనుక, మీరు 
పాట వినేటప్పుడు, న్వరములను, వాటి మధ్య గల నిశ్శబ్దతను వింటూ 
వుంటారు గడా. అదే విధంగా కాళ్ళు చేతులు కదిలించకుండా (ప్రశాం 
తంగా కూర్చుండి మనస్సును గమనించడం మొదలు పెట్టండి. అది 


న్ధుజనాత్మ క్ర మైన అనంతుష్టి 49 


యొక తమాషాగా వేడుకగా వుంటుంది. అట్లా దానినొక తమాషాగా, 
ఒక వినోదంగా మీరు ప్రయత్నిస్తే దానితో మనస్సు తేటపడడం ఆరంభ 
మవుతుంది. అందుకోసం మీరేమీ ప్రయత్నం చేయనక్కర లేదు. దానిని 
లొంగదిసికోవడం కోసం తంటాలు పడనక్కరలేదు. అటువంటప్పుడు 
మీ మనస్సులో ఇది మంచి పని ఇది కాదు, ఇది చేయవచ్చును, ఇది 
చేయరాదని విమర్శించే ధర్మాధ్యక్షుడు, న్యాయ నిర్లేత, విలువ నిర్ల 
యించేవాడు ఉండడు. అట్టా మనస్సు దానంతటనదే శాంతించినపుడు, 
ఎట్టి ప్రయత్నం లేకుండా తనకుదానే నిలకడ పొందినపుడు, ఉల్టా 
సంగా వుండడమంశకే యేమిటో అర్హమౌతుంది. ఉల్పాసమంళే యేమిటో 
మీకు తెలుసునా? ఉల్పాసమంకే ఆహ్లాదము, ఆనందము, నవ్వు. దేనిని 
జూచినా ఆనందమే, చూడకపోయినా ఆనందమే. అప్పుడే జీవించడంలో 
ఆనందముంటుంది. దానితోబాటు ముఖంమీద చిరునవ్వు ఉంటుంది. 
అప్పుడే ఎట్టి భయం లేకుండా ఇతరుల ముఖంలోకి నేరుగా చూడగలరు. 


నేరుగా ఎవరి “ముఖంలోకైనా _మీ రెప్పుడైనా నిజంగా చూచివు 
న్నారా? మీ ఉపాధ్యాయుని ముఖంలోకి గాని మీ తల్లిదండ్రుల ముఖంలోకి 
గాని పెద్ద ఉద్యోగస్టుని ముఖంలోకి గాని సేవకుని ముఖంలోకి గాని, 
పేద కూలివాని ముఖంలోకి గాని మీ రెన్నడైనా చూశారా? చూస్త 
యేం జరిగింది? మనలో చాలమందిమి మరియొకరి ముఖంలోకి నేరుగా 
చూడడానికి జంకుతాము. అట్లు వాండ్డు గూడ వాండ్ల ముఖంలో” 
మనం చూడడం ఇష్టపడరు. ఎందుకంట మన మాదిరి వాండ్రకున్ను 
భయమే, సంకోచమే. ఎవరున్ను తమకు హా. బయటపడిపోవాలః 
కోరుకోరు. ఎవరికి వారు చాల జాగ్రత్తగా చాల మెలకువగా వుంటారు 
పొరలుపొరలుగా గడ్డకట్టిపోయిన తమ తమ దుఃఖాలను, బాధలను, కో! 
కలను మరియు ఆశలను వెనుకకు దాచిపెట్టి, బయటికి తెలియనీయరు. 
మీ ముఖంలోకి నేరుగా చూచి చిరునవ్వుతో పలుకరించగల వారరుదు. 
ఇంతకు చిరునవ్వుతో సంతోషంగా ఉండడం చాల అవసరం. ఎవరి హృద 
యవీణ మూగపోయనదో అట్టినాని జీవితం నీరసం, నిరర్థకం. ఒక గుడి 
నుండి మరియొక గుడికి ఒక భర్తనో భార్యనో విడిచి మరియొక భర్త 


50 ఈ విషయమె ఆలోచించండి 


లేక భార్యవద్దకుు ఒక ఉపాధ్యాయుని లేదా గురువును వదరి మరియొకని 
వద్దకు పోవచ్చు. కాని హృదయంలో ఆనందమే లేనిచో అట్టి జీవితము 
నిష్ట్రయోజనము, అర్హరహితము. అయితే యూ ఆంతరికానందమును 
పొందడం సులువుకాదు. ఎందుకంటు మనకున్న అసంతుష్ట పైపైననే 
గాని లోతుగా లేదు. 


మరి అసంతుష్టిగా వుండడమంశు అర్హమేమిటో తెలుసునా? దానిని 
అర్హం చేసికోవడం చాల కష్టం. ఎందుకంటే మనలో చాలమందిమి మన 
అసంతుష్టిని ఏదో యొక దిశకు మరలించి, ఆ విధంగా అది అణగారి 
పోయేటట్టు చూస్తాము. అంటే ఒక సురక్షితమైన స్తానంలో, స్టిరమైన 
అభిరుచులతోను, పేరు |ప్రతిష్టలతోను పదిలంగా నిలదొక్కుకొని, యే 
విధంగాను మన స్థితికి భంగం కలుగకుండా చూచుకోడంలోనే మన [శ్రద్ద 
అంతా. ఇట్లా మన యిండ్లలోనే గాకుండ, మన స్కూళ్ళలోగూడ జరు 
గుతుంది. ఉపాధ్యాయులు తమ పదవికి ముప్పు వాటిల్హాలని యెన్నడును 
కోరుకొనరు. అందువల్లనే వారు తమ పాత పద్దతులను వదలక వాటినే 
పాటిస్తూ వుంటారు. ఎప్పుడైతే మనిషి నిజంగా అసంతుష్టి పొంది, 
ప్రతిదానిని గురించి విచారణ “చేయడం, (ప్రశ్నించడం మొదలు పెడతాడో 
అప్పుడే అతనిలో కదలిక ఆరంభమౌతుంది. అతని శాంత _ జీవితము 
భగ్నమౌతుంది. అయితే నిజమైన ఆ యసంతుష్టి నుండియే వినూత్న 
ప్రయత్నముల కుత్సాహము కలుగుతుంది, |క్రొత్తదారి త్రొక్కాలని కోరిక 
గలుగుతుంది. చొరవ పుడుతుంది. 


మరి చొరవ అంటే యేమిటి? ఎవరిచేతను బోధింపబడకుండ, 
ఎట్టి (ప్రేరణ లేకుండ, ఏదైనా పనిని మీయంతట మీరు పూనుకొని 
చేయసాగితే అప్పుడు మీలో చొరవ వున్నట్టు. అదేదో ఘనకార్యము 
అసాధారణ కార్యము కానక్కరలేదు. అట్టి ఘనకార్యాలు ముందుముందు 
చేయవచ్చును. కాని మొదట్లో మీయంతట మీరు ఒక మొక్కను 
నాటితే, అవ్యాజమైన అనురాగాన్ని, దయను చూపితే, ఏదైనా పెద్ద 
భారం మోస్తున్న మనిషిని జూచి సానుభూతితో చిరునవ్వు నవ్వితే, 


న్ధుజనాత్మ క్రో మెన అసంతుష్ట 51 


దారికడ్డంగా నున్న రాతిని తొలగిస్తే, దారిన బోతున్న పశువు వీపుపై 
(ప్రేమతో తట్టితే మీలో చొరవ ఏ కొంచెమో వున్నట్టు. (బ్రహ్మాండమగు 
చొరవ కిది నాంది. అట్టి చొరవ మీలో వున్నప్పుడే అసాధారణమైన 
సృజనాత్మకత అంట యేమిటో మీరు తెలిసికొన గలుగుతారు. సారాంశ 
మేమనగా లోతుగా అత్యధికమైన అసంతుష్ట్రీ లేనిచో నూతనారంభములం 
దుత్సాహముగాని అభిలాషగాని కలుగదు. దానిలోనుండీ యే సృజనాత్మ 
కత -- ఉపజ్జ్ఞ -- పుట్టుకొనివస్తుంది. 


కాబట్టి అసంతుస్టికి భయపడకండి. దానికి తగిన దోహదమివ్వండి. 
అప్పుడే అగ్నికణము పెరిగి పెద్దదై జ్వాల అవుతుంది. మీరు చేసే 
ఉద్యోగము, మీ కుటుంబము, ధనమును, పదవిని, అధికారమును సంపా 
దించడం కోసం పారంపర్యంగా చేస్తూ వచ్చిన (ప్రయత్నములు -- 
వీటన్నింటి యెడల మీకసంతుష్టీ "పెరుగుతుంది. అంతట మీరు 
నిజంగా ఆలోచించడం మొదలుపెడతారు, క్రొత్త విషయాలను కని 
వెట్టడం మొదలుపెడతారు. కాని మీరు వెద్దవారయ్యే కొలది యీ 
అసంతుష్టిని యిట్టే కొనసాగించడం చాల కష్టమైపోతుంది. దాని 
తీవ్రత తగ్గిపోసాగుతుంది. మీరు మీ పిల్లల బాగోగులు చూచుకోవలసి 
వుంటుంది. ఉద్యోగములోని బాధ్యతలు ఎక్కు వౌతాయి. మీ యిరుగుపొ 
రుగువారి అధిప్రాయాలకు మీరున్న సంఘము యొక్క అభిప్రాయాలకు 
మీరు లొంగిపోవడం మొదలు పెడతారు. క్రమక్రమంగా యీ మండు 
చున్న అసంతుస్టి జ్వాల _చల్చారడం మొదలు పెడుతుంది. ఎప్పుడైనా 
యో అసంతుష్టి జ్వాల మరల తలయెత్తితే రేడియో పెట్టుకొంటారు, 
గురువు దగ్గరికి పోతారు, పూజలు చేస్తారు, ఏదేని క్లబ్బులో జేరతారు, 
(తాగుడు అలవాటు చేసికొంటారు లేదా ఆడవాండ్ల వెంటబడతారు -- 
ఏమైనా చేస్తారు ఆ జ్వాలను చల్లార్చడానికై. కాని చూశారా, ఆ 
జా (లయే లేకపోతే నూతనారంభములందు మీ కభిరుచియే కలుగదు, 
ఉత్సాహమే ఉండదు, చొరవ వుండదు. మరి ఆ చారవయే స్వయం 
కల్పనా శక్తికి సృజనాత్మకతకు మూలము. 


52 ఈ విషయమై ఆలోచించండి 


సత్య మేదో తెరిసికోవాలంకే స్త్రరంగా నాటుకొనిపోయిన యో 
సంఘ వ్యవస్తకు విరుద్దంగా మీరు తిరుగబడవలసి వుంటుంది. కాని మీ 
తల్లిదండ్రులయొద్ద డబ్బెంత ఎక్కువగా వుంటుందో మీ ఉపాధ్యాయులు 
తమ యుద్యోగాలలో ఎంతగా స్పిరపడిపోయి సురక్షితంగా వుంటారో అంత 
తక్కువగా వారు మిమ్ము తిరుగబడడానికి (ప్రోత్సహిన్లారు. 


స్వయం కల్పనా శక్తి లేదా సృజనాత్మకత (Creativity) అంకు 
కేవలం బొమ్మలకు రంగువేయడంగాని పద్యాలు బ్రాయడంగాని కాదు. 
అవి మంచి పనులే కాని అవికాదు ముఖ్యము. మరి ముఖ్యమైన 
దేమిటంటే సంపూార్ల మైన అసంతుష్టి. దానివల్ల నే నూతనారంభములం 
దభినివేశము (initiative) కలుగుతుంది. చొరవ పుడుతుంది. అదియే 
రానురాను సృజనాత్మక శక్తిగా పరిణమిస్తుంది. అది మాత్రమే సత్య 
మును లేదా దైవమును కనుగొనడానికి గల ఏకైక మార్గము. ఏలయన 
సృజనాత్మకతయే దైవము. 


అందువలన ఇట్టి సంపూర్ణమైన అసంతుష్టి చాలా అవసరము. 
అయితే దీనితోబాటు ఆనందముండవలె. ఏమి, అర్హ మవుతున్నదా? 
పూర్తి అసంతుష్ట్రి వుండవలసినదే గాని దాని గురించి మొరబెట్టు 
కొంటూ, బాధపడుతూ వుండరాదు. ఆనందంగా, ఉల్దాసంగా, (ప్రేమగా 
వుండాలి. అసంతుష్టి గలవారు చాలమంది మన (ప్రాణాలు తోడేస్తారు, 
“లను విసిగిస్తారు. అది బాగాలేదని, ఇది బాగాలేదని, యింతకంకు 
చి స్టితిలో తాముండవలసిన వారమని, పరిస్తితులు మారిపోవాలని అదే 
గా ఆక్రోశిస్తూ వుంటారు. అదెందువల్లనంతే, వారికున్న అసంతుష్టి 
వ్రవైన వుండేది మాత్రమే, లోతుగా వుండేదికాదు. ఇక అసంతుష్టి 
బొత్తిగా లేనివారో, మృతప్రాయులే. 


మీరు మీ చిన్నతనంలోనే అసంతుస్టితో తిరుగబడి, వయస్సు 
'పెరుగుకొలది ఆ యసంతుష్టిని అణగారిపోకుండా చూచుకోగలిగితే, 
దానితోబాటు ఆనందమయ చైతన్యము, అత్యధిక వాత్సల్యము, (పేమ, 
ఉండినట్టయితే అప్పుడా అసంతుష్ట్రి జ్వాల అత్యధికమైన మహత్త్వ్యము 


న్ధుజునాత్మ క్‌ మైన అనంతుష్ట 53 


కలదై, అపూర్వ సృష్టికి కారణమవుతుంది; నూతనములై నవాటిని కనిపె 
డుతుంది. ఇందుకోసం మీకు సరియైన విద్యాబోధన జరగవలసి యున్నది. 
కేవలం ఏదో వుద్యోగాన్ని సంపాదించుకోడానికి, విజయ సోపానాన్ని 
అధిరోహించడానికి సాయపడే విద్య కాదు. ఆ విద్య మీకు మీ ఆలో 
చనా విధానంలో తోడ్పడాలి, మీకు ఎదగడానికి చోటివ్వాలి. అంతే 
విశాలమైన పడక గదినిగాని, ఎత్తైన కప్పుగల యించినిగాని యివ్వడం 
కాదు; మి మనస్సు ఎదగడానికి తగిన యెడము కల్పించాలి. నమ్మకాలు, 
భయాలతో మనస్సు సంకుచితము గాకుండ, విశాల మవడానికి తగిన 
అవకాశము కల్పించగల విద్యయే విద్య. అట్టి విద్య మనకు కావాలి. 


1. ప్రశ్నః" అనంతుష్టీ గనక వుంటే సరళంగా సృవ్షంగా ఆలోచింవ 
లేము. ఈ అవరోధాన్ని మనమెట్టు అతిక్రమించగలము? 


కృష్ణమూర్తి:- నేను చెప్పినదానిని మీరు సరిగా విన్నారని అనుకోను. 
బహుశా మీరు వేయదలచిన ప్రశ్న గురించి, అదెట్లా వేయవలెనా 
యనే ఆలోచనలో మునిగియుంటారు. ఇంతకు మీమీ ధోరణు 
లలో మీరందరున్ను చేసేది అదే. ప్రతివాడూ, ఏదో యొక ఆలోచనలో 
మునిగివుంటాడు. మీ మనస్సంతా మీ సమస్యలతోనే నిండివుంటుంది 
గనుక మీరు వినదలచుకొన్నదేదో అది నేను చెప్పకపోతే దానిని మీరిక 
వినిపించుకోరు, ప్రక్కకు త్రోసివేస్తారు. అట్ట నేను చెబుతూవున్న 
విషయాన్ని యీ ప్పచ్చకుడు సరిగా వినియుండినట్టయితే, అసంతుష్టి, 
ఉల్లాసము, సృజనాత్మకత -- వీటి అంతర్గత నైజాన్ని తాను మనసా 
(గ్రహించి వున్నట్లయితే అసరీ (ప్రశ్ననే వేసి యుండేవాడు కాదు. 


ఇంతకు అసంతుష్టి స్పష్టమైన ఆలోచనను అడ్డగిస్తుందా? స్పష్ట 
మైన ఆలోచన అంటే యేమిటి? మీ యాలోచనకు ఫలితంగా మీరు 
దేనినైనా పొందగోరితే అప్పుడు మీ యాలోచన సరళంగా స్పష్టంగా 
సాగుతుందా? రాబోయే ఫరితంమీదనే మీ మనస్సంతా లగ్నమై వుంకే 
సక్రమంగా, స్పష్టంగా ఆలోచింపగలరా? లేక ఒక ప్రయోజనాన్నిగాని, 


54 ఈ విషయమై ఆలోచీంచండి 


ఫలితాన్ని గాని కోరనప్పుడు మాత్రమే _- ఏదో లాభం కోసం ప్రయ 
త్నించనప్పుడు మాత్రమే _ మీరు సరిగా ఆలోచింపగలరా? 


మీకు దేనియందై నా దురభిమానంగాని లేదా విశేషమైన నమ్మకం 
గాని వుంటే -- అనగా హిందువుగానో, కమ్యూనిష్టుగానో లేక కెస్త 
వుడిగానో మీరు ఆలోచిస్తూ వుంటే -- మీ యాలోచన సరళంగా, 
సక్రమంగా సాగుతుందా? వాస్తవానికి ఒక తాటితో మేకుకు కట్టుబడిన 
కోతివలె మీ మనస్సు ఏదోయొక నమ్మకానికి కట్టుబడి యుండకపోతే 
అప్పుడు మాత్రమే మీరు సరియైన మార్గమున ఆలోచింపగలరు. ఏదైనా 
ఫలితాన్ని ఆశించనప్పుడు మాత్రమే మీరు స్పష్టంగా ఆలోచింపగలరు. 
నియందైన దురభిమానము, షక్షపాతము లేనప్పుడు మాత్రమే మీరు 
స్పష్టంగా ఆలోచింపగలరు. ఇంతకు సారాంశమేమంటే ఏ విధమైన భద్ర 
తకోసమున్ను |ప్రాకులాడక, భయవిముక్తమై యున్నప్పుడు మాత్రమే మీ 
మనస్సు స్పష్టంగా సరళంగా బుజు మార్గమున ఆలోచింపగలదు. 
ఒక విధంగా చూస్తే, అసంతుష్ట్రీ స్పష్టమైన ఆలోచనకు తప్పక అడ్డు 
పడుతుంది. అసంతుష్టి మూలాన మీరేదేని ఫలితం కోసం ప్రాకులా 
డుతూ వుంటే లేదా మీరు మీ మనస్సులో శాంతి భంగాని కిస్టపడక, 
ఏవిధంగానైనా (ప్రశాంతంగా సుఖంగా వుండగోరడంచేత మీ అసంతుష్టిని 
అణచి వేయగోరినట్టయిత్తే అప్పుడు మీ యాలోచన సక్రమంగా, స్పష్టంగా 
సాగదు. అట్టుగాక్క మీరు మీకున్న దురభిమానాలతో, షక్షపాతాలతో, 
నమ్మకాలతో, భయాలతో -- (పతిదానితోను అసంతుష్టి చెందియుండి, 
అదే సమయంలో ఎట్టి ఫలితం కోసమైనా |ప్రాకులాడకుండావుం'కే 
అప్పుడా యసంతుష్టి మీ యాలోచనను ఏదో యొక విశేష విషయం 
మీదికిగాని ఏదో యొక విశేష దిశకుగాని పోనీయకుండా తన వెలుగులో 
నికి తీసికొంటుంది. దానితో మీ యాలోచనా ప్రక్రియ చాల సరళము, 
బుజువు స్పష్టమున్ను అవుతుంది. 


వెద్దవాళ్ళంగాని చిన్నవాళ్ళంగాని మనలో చాల మందికి అసంతుష్టి 
తప్పకుండా ఉంటుంది. కొని అది యెందుకుంటుంది? ఇప్పటికం లు 


న్ధుజనాత్మ క్‌ మైన అనంతుష్టి 55 


ఇంకా ఎక్కువ జ్ఞానము, మంచి ఉద్యోగం లేదా ఇంతకంటె మంచి కారు, 
మంచి జీతము, ఇంకా ఏవేవో కావాలని కోరుకుంటాము కాబట్టి అసంతుష్టి 
చెందుతూ ఉంటాము. మన అసంతుష్టి అంతా మనకున్నదాని కంటె 
ఎక్కువ కావాలనే కోరిక మీదనే ఆధారపడి ఉంటుంది. అందువలన 
సరళమైన ఆలోచనకు అవరోధమును కల్పించేది “ఇంతకంటే మించి 
కావా”లనే మన కోరికయే గాని మరొకటి కాదు. దాని గురించి నేను 
మాట్లాడడం లేదు. మనకేదో కావాలని గాక, మనకేమి కావాలో తెలి 
యక మనము అసంతుష్ట్ర జెంది వున్నట్లయితే; మన యుద్యోగాలతో, 
మన ధనసంపాదనతో, అధికారం కొరకై హోదా కొరకై మనము 
చేసే ప్రయత్నాలతో, మన సంప్రదాయంతో, ఇప్పుడు మనకున్న దానితో 
మరియు ఇకముందు మనకుండబోయే దానితో ఇట్టా ఏదో యొక 
దానితో గాకుండా, ప్రతియొక్క దానితోను అసంతృప్తి జెంది వున్న 
ట్రయితే; అప్పుడు మాత్రమే మన అసంతుష్ట్రి స్పష్టతకు దారితీస్తుందని 
అనుకొంటాను. (ప్రతి దానిని (గుడ్డిగా అంగీకరించడంగాని, అనుసరించ 
డంగాని చేయకుండా దాని బదులు ప్రశ్నించడం, విచారణ చేయడం, 
లోతుకు పోయి పరిశీలించడం చేస్తూ వుంటే, అప్పుడు అంతర్హృష్టి 
యేర్పడి, దానినుండి సృజనాత్మక శక్తి, ఆనందమున్ను కలుగుతాయి. 


2. (పశ్నః- ఆత్మజ్ఞాన మనగానేమి? అది మన కెట్లు లభిస్తుంది? 


కృష్ణమూర్తి;:- ఈ ప్రశ్న అడిగేవాని మనస్సు ఎట్లా పనిచేస్తుం 
టుందో తెలుసునా? అతని యెడ నిరాదరణతో నేను మాట్లాడడం 
లేదు. కాని “నాకది యెట్లా లభిస్తుంది? దానినెంతకు కొనవచ్చు? 
దానికోసమై నేనేమి చేయవలె? నేనేమి త్యాగం చేయవలె? ఎట్టి నియ 
మాలను పాటించవలె? ఎట్టి [క్రమణిక్షణ పాటించవలె? ఎట్టి ధ్యాన 
పద్దతిని అవలంబించవలె?” ఈ విధమైన (ప్రశ్నలు అడిగేవాని మనస్స 
భావం ఎట్టిదో చూద్దాం. “దానిని పొందడం కోసం, దీనిని చేస్తాను” 
అని చెప్పే మనస్సు యాంత్రికమైనది, మట్టమైనది. ధార్మిక పరుల 
మనుకొనేవారు ఇట్ల ఆలోచిస్తారు. కాని ఆత్మజ్ఞాన మెవరికైనా యీ 


56 ఈ విషయమై ఆలోచించండి 


విధంగా కలుగదు. అది ప్రయత్నంచేతగాని అభ్యాసం చేతగాని కొనబ 
డేది కాదు. మీ తోడి విద్యార్దులతోను, మీ ఉపాధ్యాయులతోను, మీ 
చుట్టూరా వున్న జనులందరితోను మీకు గల సంబంధములో మిమ్ము 
మీరు పరిశీలించి చూచుకొంటుంటే అప్పుడు మీ కాత్మజ్ఞానము లభి 
స్తుంది. ఆత్మజ్ఞానమంటే మీ గురించిన, మీ వ్యక్తిత్వమును గురించిన 
జ్ఞానము. ఎదుటివాని (ప్రవర్తన, అతని చేష్టలు, అతడు ఉడుప్పులు 
ధరించిన తీరు మాట్లాడే విధము, అతడు చేసే పొగడ్తలు లేక తెగ 
డ్రలు వాటికి మీ బదులు 'సేతలు, -- వీటినన్నిటిని గమనిస్తుంటే 
మీ వ్యక్తిత్వమును గూర్చిన జ్ఞానము మీకు లభిస్తుంది. మీలోను, మీ 
చుట్టుపట్టను గల (ప్రతిచిన్న విషయాన్ని మీరు పరికిస్తుంకు, అద్దంలో 
మీ ముఖాన్ని మీరు చూచుకొన్నట్టు మిమ్ము మీరు చూచుకొంటుంతే 
మీకు మీ వ్యక్తిత్వ జ్ఞానము లభిస్తుంది. అద్దంలోకి చూచుకొన్నప్పుడు 
మిమ్ము మీరు ఉన్నదున్నట్లు చూచుకొంటారు కదా! మీ తల యింకొక 
విధంగా ఉంటు బాగుంటుందని యింకొంత జుట్టుంటే బాగుంటుం 
దని మీ ముఖం ఇంకొంత అందంగా వుంకు బాగుంటుందని బహుశా 
మీరు కోరుకోవచ్చు. కాని యథార్హ స్వరూపాన్నే అద్దం |ప్రతిఫలింప 
జేస్తుంది కాని మీరు కోరుకొన్న రూపాన్ని కాదు గదా. అద్దాన్ని ప్రక్కకు 
నెట్టివేస్తి “ఆహా! నేనెంత అంద మైనవాళ్లి!” అని చెప్పుకోలేరు గదా. 


మామూలు అద్దంలో చూచుకొన్నప్టు మీకును ఇతరులకును గల 
పరస్పర సంబంధమనే అద్దంలో మిమ్ము మీరు చూచుకొంటున్నట్లయితే 
అప్పుడు కలిగే వ్యక్తిత్వ జ్ఞానానికి అంతములేదు. ఇది యెట్టుంటుందంటే 
అంతము లేని అగాధమైన సము[ద్రములోనికి ప్రవేగించినట్టుంటుంది. 
మనలో చాలమందిమి గట్టుకు చేరాలని “నాకు నా వ్యక్తిత్వ జ్ఞానము 
పూర్తిగా లభించినది, నేను హాయిగా వున్నాను. అని చెప్ప గలిగితే 
బాగుండునని అనుకొంటాము. కొని అది అట్లా జరుగనే జరుగదు. 
చూచిన దానిని నిందించకుండా, మరొకరితో మిమ్ము మీరు పోల్చుకో 
కుండా, ఇంకొంత అందంగా వుండొలనిగానిి యింకను గప్ప ధర్మపరుల 
మనిపించుకోవాలని గాని కోరుకోకుండా, మిమ్ము మీరు చూచుకో గల్షితే, 


నజనాత్మ కమెన అనంతుష్ట 57 


కేవలము మీ యథార్హ స్వరూపాన్ని మాత్రం చూచుకొంటూ పోతే, 
అనంత దూరమిట్లాగే పోతూ వుండగలరని తెలిసికొంటారు. అప్పుడా 
ప్రయాణానికి అంతములేదు. అదే దానిలోని వింత, దానిలోని అంగము! 


3. ప్రశ్న:- ఆత్మ లేదా బీవాత్మ అంలే నుమిటి? 


కృష్ణమూర్తి:- మన సంస్కృతి, మన నాగరికత ఈ ఆత్మయనే 
పదాన్ని కల్పించినవి. నాగరికత అంకే యేమిటి? అనేకుల యొక్క 
సాముదాయికమైన ఇచ్చ మరియు సంకల్పము. భారతీయుల నాగరికతనే 
చూడండి, అది చాలమంది భారతీయుల యిచ్చ మరియు సంకల్పముల 
ఫలితము కాదా? ఏ నాగరికతయైనా అంతే. సాముదాయిక లేదా సమిష్టి 
సంకల్పము యొక్క ఫలరితమేయది. ఈ భారతీయ సంస్కృతిలో 
సాముదాయిక సంకల్ప మేమన్నదంటే, యీ మరణగీలము క్షయశీల 
మయిన భౌతిక శరీరమున కంచు గొప్పది, విశాలమైనది, క్షయము 
పొందనిది మరియు మరణములేని దొకటి --- ఆత్మ అనబడేది -- 
తప్పక వుండవలెనని అన్నది. ఈ విధంగా ఆత్మభావన మనుషులలో 
స్త్రిరపడి పోయినది. అప్పుడప్పుడు ఏ యొకరిద్దరో అసాధారణమైన యీ 
మృత్యురహిత స్తితిని -- అంటే అమృతత్వమును -- గురించి తమకు 
దాము కనుగొని వుండవచ్చు. అప్పుడు తక్కిన సామాన్య బుద్దిగల 
వారందరు, “అవును, అది సత్యమే యైయుండవలెను; అతడు చెప్పినది 
నిజమే యైయుండును” అని అనుకొన్నారు. _ వారికందరికిన్ని అమృత 
త్వము కావాలి కాబట్టి యీ “అత్మ” అనే పదాన్ని గట్టిగా వదలకుండ 
పట్టుకొన్నారు. 


ఈ భౌతిక శరీరమున కంటు మించిన దేదైనా ఉన్నదా యని 
మీరు గూడ తెలుసుకొన గోరుతారు. నిజమేనా? ప్రతిదినము ఆఫీ 
సుకు పోవడం, అక్కడ మీ కంతగా ఇష్టంలేని పని యేదో చేస్తూ 
వుండడం, ఇతరులతో కలహించడం, ఈర్హ్వ్యాసూయలు, బిడ్డలను కనడం, 
ఇరుగుపొరుగు వారితో వారిమీదను, వీరిమీదను చాడీలు చెప్పుకోవడం, 


రి ఈ విషయమై ఆలోచించండి 


ఉపయోగంలేని మాటలు ఆడుకోవడం ఇవన్నీ గాకుండా యింతకం లు 
చేరే యేమైనావున్నదా? అని మీరున్ను తెలిసికొన గోరుతారు. ఆత్మ 
అనే పదం అవినాశ్యమై, 'త్రికాలాబాధిత మైన ఒకానొక స్తితిని సూచి 
స్తుంది. కాని అట్టి స్తితి వున్నదో లేదో మీ యంతట మీరు ఎన్నటికిని 
శెరిసికొనగోరరు. Cs ఏసుక్రీస్తు గాని, శంకరుడు గాని మరెవరైనా సరే 
యేమి చెప్పినారో మాకు అక్కర లేదు. ప్రాచీన సంప్రదాయంగాని, 
ఆర్య వ్యవహారంగాని యేమి చెబుతున్నదో దానితో గూడ మాకు సంబం 
ధములేదు. మా యంతట మేమే అట్ట త్రికాలాతీత మైన స్తితి నిజంగా 
ఉన్నదో లేదో తెలిసికొంటాము అని మీరు అనరు. త్రోక వ్యవహారంగాని 
సాముదాయిక సంకల్పంగాని వ్యక్తము చేసిన దానికి విరుద్దముగా మీరు 
తిరుగబడరు. పైగా మీరు దాని కంగీకరించి “నిజమే, ఆత్మ యనేది 
ఉన్నది” అని అంటారు. మీరు దానినొక పేరుపెట్టి పిలుస్తారు, మరి 
యొకరు మరియొక పేరుపెట్టి పిలుస్తారు. అప్పుడు మీ యిద్దరి మధ్య 
భేదాధిప్రాయము లేర్పడి, మీ మీ విభిన్న విశ్వాసాల కారణంగా, విరోధు 
లౌతారు. 


కాలచ[క్రమున కతీతంగా ఏదైనా స్తితి ఉన్నదో లేదో నిజంగా కను 
గొన దలచినవాడు ముందుగా లోక వ్యవహార మనబడే దానినుండి విముక్తి 
పొందవలసి వుంటుంది. అంటే సాముదాయిక సంకల్పమునకు వకీభూతు 
డుగాక, స్వతంత్రుడై తనంతట తాను ఏకాకిగా నిలబడగల్షి యుండవలె. 
ఇది మీ చదువులో నొక ముఖ్య భాగము - అనేకుల యొక్క సంక 
ల్పమునకుగాని లేదా ఏ యొక్కని సంకల్పమునకుగాని లొంగిపోకుండా, 
స్వతంత్రంగా నిలబడగలగడం నేర్చుకోవాలి. అప్పుడే యేది సత్యమో మీ 
యంతట మిరు తెలిసికొన గలరు. 


ఎవరిమీదను ఆధారపడవద్దు. నేనుగాని మరి యొకరుగాని (తికా 
లాతీతమైన స్తితి యొకటి ఉన్నదని చెప్పవచ్చు. దానివలన మీకేమి 
ప్రయోజనము? మీకు ఆకలిగా వుంటే తిండి తింటారు, అంతేగాని వట్టి 
మాటలతో మీ కడుపు నిండుతుందా? ఇంతకును ప్రధాన మేమంటే మీ 


స్పజనాత్మ కమైన అనంతుక్షి 59 


యంతట మీరు తెలిసికోవడం. మీ చుట్టూ వున్నదెల్ల క్షయించిపోతూ 
వుండడం, నాశనమవడం మీరే చూస్తున్నారు గదా. నాగరికత అని 
పిలువబడేది క్షయించి పోకుండా సమాజం యొక్క సంకల్పము నిలబె 
ట్టలేకపోతూ వున్నది. ఆ నాగరికత ముక్కలు ముక్కలైపోతూ వున్నది. 
అడుగడుగునా జీవితము మిమ్ము సవాలు చేస్తూవున్నది. దానిని మీ 
అలవాటు ప్రకారం ఎదుర్కొ నేటట్టయితే అంటే, దానికి మీరు తలవొ 
గ్గుతూ వుంట అది సమంజసమైన పనికాదు. అందులో “ఇతరులు 
చెప్పే దానినెల్ల మేమంగీకరించము, వారిమీద మేమాధారపడము; మేము 
స్వయంగా విమర్శించి చూచి, లోతుగా పరిశీలించి తెలిసికొంటాము అని 
మీరు చెప్పగలిగితే, అనగా మీకు ఒంటరిగా నిలబడగల ధైర్యముంటే త్రికా 
లాతీతమైన స్టితియున్నదా లేదా ఎక్కువ తక్కువ లనెడి భేదములులేని 
స్టితియున్నదా లేదా యనే విషయం  కనుగొనగలరు. 


31 డిశంబరు, 1954 


6 


జీవిత సమగ్రత 


మనలో చాలమందిమి జీవితంలోని ఏదోయొక చిన్నభాగాన్ని అంటి 
పెట్టుకొనివుండి, దాని ద్వారానే సంపూర్ణ జీవితమర్మాన్ని తెలిసికో 
గలమని అనుకొంటాము. మనముండే గదిని వదిలి పెట్టుకుండానే 
నదియొక్క పొడవు వెడల్పులను పరిశోధించగలమని దాని తీరమందరి 
పచ్చని బయళ్ళ సౌందర్యమును చూడగలమని అనుకొంటాము. ఒక 
చిన్న గదిలో వుంటూ ఏదో చిన్న పరదా గుడ్డమీద రంగులు వెస 
జీవితాన్ని చేతిలోనుండి జారిపోకుండ గట్టిగా పట్టుకొన్నామని, మృత్యు 
రహస్యమును తెలిసికొన్నామని తలుస్తాము. కాని మనమట్లా చేయలేము. 
అట్లా చేయవలెనంటే మనం బయటికి రావాలి. అయితే మనమున్న 
గదిని అందులోని చిన్న కిటికీని వదిలి పెట్టి బయటికి రావడం, 
బయటికి వచ్చి, మంచి చెడ్డలు విమర్శించకుండా దేనినీ ఖండించ 
కుండా “ఇది నాకిష్టము అది నాకిష్టముకాదు” అని చెప్పకుండా 
చూడడం చాల కష్టమైన పని. దానికి కారణం దేనిలోనైనా ఒక 
భాగం గురించి తెరిసికొంకు అంతా తెలిసికొన్న ట్ట యని చాలమంది 
భావించడం. చక్రము యొక్క ఒక ఆకు దా ఫరా చ(క్రమునంతను అర్హము 
చేసికోగలమని అనుకొంటారు. కాని ఒక్క ఆకుతో చక్రమవుతుందా? 
చక్రమంటి చాల ఆకులుండాలి, మధ్యలో కుండ ఉండాలి, చుట్టూ 
అంచువుండాలి. ఇవన్నీ కలిస్తేనే చక్రమవుతుంది. అందువలన చక 
మునంతను ఆకళింపు చేసికోవాలంకే, దానినంతను ఒకేసారి పూర్తిగా 
చూడాలి. అదే విధంగా జీవితాన్ని నిజంగా అర్హంచేసికోవాలంపే జీనిం 
చుప్రక్రియ నంతను పూర్తిగా పరిశీలించి చూడాలి. 


ఇదంతా మీకర్ణమవుతున్నదని అనుకొంటాను. మొత్తం జీవితాన్ని 


జీవిత నమత 61 


అర్హం చేసికొనడంలో మీరు చదివిన చదువు తోడ్పడాలి గాని కేవలం 
ఉద్యోగం సంపాదించుకోవడంలోను, పెండ్లి పిల్లలు, జీవిత భీమా, 
పూజలు వునస్కారములు, మీ చిల్లరదేవుళ్ళు -- వీటితో మామూలు 
జీవితం గడపడంలోను తోడ్పడడం కాదు. కాని ఇందుకు సరియైన విద్యా 
బోధన జరుగవలెనంకే ఎంతో తెలివి లోచూపు ఉండాలి. అందువల్ల 
జీవించు విధానము నంతటిని అర్హం చేసికొనడం కోసం ముందుగా విద్యా 
బోధకునికే విద్యగరపడం .చాల అవసరమవుతున్నది. అంతే కాని, పాత 
పద్దతిలోనో, కొత్త పద్దతిలోనో — ఏదో యొక పద్దతిలో మీకు కేవలం 
పాఠాలు చెప్పడం కోసం కాదు. 


జీవితమనేది ఒక నిగూఢ తత్త్వము. అది పుస్తకాలలో దొరికేది 
కాదు, మనుషులు మాట్టాడుకొనేది కాదు. దాని రహస్యమును ఎవరికి 
వారు తెలిసికోవలసినదే. అది చాల గంభీరమైన విషయము. కాబట్టి 
ముందు అల్పము, సంకీర్ణముు క్షుద్రమునైన దానిని గ్రహించిన పిదప 
అంతకంటే లోతుగా పోయి దాని రహస్యమును గ్రహింపవలసి వుంటుంది. 


చిన్నవారుగా నున్నప్పుడే మీరు జీవితాన్ని అర్హంచేసికో నారంభించ 
కపోతే తుదకు పెద్దవారయ్యేటప్పటికి మీ మనస్సు అందవికారంగా, 
భయంకరంగాను తయారవుతుంది. బయటికి చూడడానికి మీవద్ద చాల 
డబ్బుండవచ్చు, చాల ఖరీదుగల కార్లలో మీరు ప్రయాణం చేయవచ్చు, 
ఆడంబరంగా కనబడవచ్చు, లేనిపోని బడాయీలకు పోవచ్చు. కాని 
మీలోపల చూస్తే డొల్ల, ఏమీ సారముండదు చుజుకుదనముండదు. 
అందువలన మీరున్న చిన్న గదిని వదిలిపెట్టి బయటికి రండి. ఈ 
విశాలాకాశాన్ని పరికించండి. అయితే మీలో (పేమలేకపోతే ఆపని మీరు 
చేయలేరు. అది శారీరిక (ప్రేమాకాదు, దివ్యమైన (వేమాకాదు; కేవలం 
(ప్రేమ -- అంతే!! అంటి పక్షులను, వృక్షములను, పువ్వులను, ఉపాధ్యా 
యులను తల్లి దండ్రులను అంతేగాదు, అంతకు మించి మానవతనే 
(ప్రేమించడం. 


(ప్రేమించడమంటే యేమిటో మీయంతట మీరు కనుగొన లేకపోతే, 


క్ర ఈ విషయమై ఆలోచించండి 


అది చాల విషాదకరమైన విషయం కాదా? (ప్రేమ అంశ యేమిటో 
యిప్పుడే మీకు తెలియకపోతే వెద్దెన తరువాత అసలే తెరిసికోలేరు. 
అప్పుడు (ప్రేమ కొనడానికి అమ్మడానికి పనికి వచ్చే ఒక వ్యాపార 
వస్తువుగా లేదా మీకున్న ఆస్తిలో భాగంగా మారిపోయి అందవికారంగా 
తయారవుతుంది. కాని యిప్పుడే గనుక మీ హృదయంలో (ప్రేమ అనేది 
వుంశే, -- మీరు నాటిన మొక్కను మీరు వేమిస్తే, దారితప్పి . వచ్చిన 
జంతువును (ప్రేమతో తట్టితే -- అటువంటప్పుడు పెద్దవారైన తరు 
వాత మీరు చూచే చిన్న కిటికీని మీరున్న యిజుక్రైన గదిని వదిలి 
పెట్టి బయటికి వచ్చి సమస్త ప్రాణికోటినే ప్రేమించడం మొదలు పెడతారు. 


(పేమ అనేది ఒక _యథార్హ మైన తత్త్వము. అది కంటనీరు తెప్పించే 
భావో(దేకము కాదు. అది భావుకతయూ కాదు, శృంగారాదిభావమునూ 
కాదు. మీరు చిన్న వారుగా నున్నప్పుడే యీ (ప్రేమ అంటే యేమిటో 
తెరిసికోవారి. ఇది చాల ముఖ్యమైన మరియు గంభీరమైన విషయము. 
బహుశా మీ తల్లి దండ్రులకుగాని, ఉపాధ్యాయులకుగాని (ప్రేమ అంటు 
మేమిటో తెలియక పోవచ్చు. అందువల్లనే యిటువంటి దారుణ మైన 
ప్రపంచాన్ని సృష్టించారు; ఇటువంటి సమాజాన్ని -- అంకే తనలో 
తానే గాకుండ, యితర సమాజాలతోను నిత్యమూ కలహించే సమాజాన్ని 
- సృష్టించారు. వాండ్ల మతములలో, వేదాంతములలో, వాదములలో 
(ప్రేమ అనేది లేదు; అందువలన అవి యన్నీ బూటకాలు. వారొక 
వైపే చూస్తారు; వారు చూచే సన్నని కిటికీ గుండా కనబడే దృశ్యము 
చాల మనోహరంగా, విశాలంగా కనబడవచ్చు; కాని సంపూర్ణమై అతి 
విశాలమైన జీవితమదికాదు. ఈ ఆత్యంతికమైన (పేమభావము లేకుండా 
సంపూర్షత్వాన్ని దర్శించలేరు. మీకది ప్రత్యక్షానుభవము కాబోదు. అట్టి 
(పేమ భావము లేనిచో మీకు నిరంతర దైన్యము తప్పదు. జీవిలాంత 


మున మీకు మిగుల బోయేది కేవలం బూడిద, వట్టి మాటల ప్రోగు 
మాత్రమే. 


1. ప్రశ్నః శీర్తివతిష్టలు పొందాలని మనమెందుకు కోరుకొంటాము? 


జీవిత నమత 63 


కృష్ణమూర్తి:- కీర్తి (ప్రతిష్టలు పొందాలని మీరెందుకు కోరుకొం 
టారు? నేను. మీకు వివరించి చెప్పవచ్చు; కాని చివరికి అంతా విని 
మీరా కోరికను మానివేస్తారా? సమాజంలో మీ చుట్టూ వున్నవారం 
దరు పేరు [ప్రఖ్యాతులు కోరుకుంటూ వుంటారు, కాబట్టి మీరున్ను 
అస్తు కోరుకొంటారు. మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, గురువు, 
యోగి — అందరికిన్ని "పేరు (ప్రఖ్యాతులు కావాలి. అట్హై మీకున్ను. 


దీనిని గురించి మనందరం కలిసి ఆలోచిద్దాం. ఎందువలన ప్రజలు 
'పేరుకోసం ప్రాకులాడుతారు? మొదటి కారణం, దానివలన కొంత 
లాభముంటుంది. దాని వలన మన మనస్సున కెంతో తృప్తి కలుగు 
తుంది. కదా? ప్రపంచమంతా మిమ్మెరిగివున్నట్లయితే, “మేము చాల 
ముఖ్యమైన వాండ్లము, గొప్పవాండ్లము' అని అనుకొంటారు. “మా 
పేరు శాశ్వతము కాన మేము శాశ్వతము -- మాకు చావు లేదు 
అనే భావన కలుగుతుంది. కాని నిజానికి పేరు ప్రఖ్యాతులు కావాలని, 
అందరికి మీరు తెలియాలని, (ప్రపంచంలో అందరూ మీ గురించి చెప్పు 
కోవాలని మీరెందుకు కోరుకొంటున్నారో తెలుసునా? లోలోపల మీరు 
వట్టి అనామకులు, మీలో అంతరిక సంపదా లేదు, ఆత్మ సౌందర్యమూ 
లేదు, అసలు ఏమీ లేదు, ఖాళీ. అందువల్లనే బయటి ప్రపంచంలో పేరు 
కోసం (ప్రాకులాడుతున్నారు. అట్టుగాక మీలో గనుక ఆత్మసౌందర్యముండి 
యున్నట్టయిత్తే బయటి ప్రపంచంలో మీకు పేరున్నా లేకపోయినా ఒకటే. 


బాహ్యసంపదను, కీర్తిప్రతిష్నలను కల్షియుండడం కంటె ఆంతరి! 
సంపదను, ఆత్మసౌందర్యమును కర్గియుండడం మిక్కిలి కష్ట సాధ్యమైన 
పని. దీనికి _శ్రద్దాసక్తులును, అవధానతయు (2tt01t0n) మరింత 
అవసరము. మీలో ఏమాత్రమైనా నైవుణ్యముండి, యితరులనెట్లు 
మీ సొంతానికి ఉపయోగించు కొనవచ్చునో తెలిసివుంకు, యితరులనెట్లు 
దోపిడీ చేయవచ్చునో తెలిసివుంటే మీరు "పసద్దుళై పోతారు. కాని 
యింతసులువుగా ఆత్మసౌందర్యము లభ్యము కాదు. అది కావాలంటే 
మీ మనస్సు కీర్తి ప్రతిష్పలు మొదలగు అముఖ్యములైన వానిని అర్ధము 


64 ఈ విషయమై ఆలోచించండి 


చేసికొని వాటిని దూరంగా విడిచి వెట్టవలసి వుంటుంది. ఆత్మసౌందర్య 
మంకే (లేక ఆత్మసంపద అంటే) ఒంటరిగా స్వతంత్రంగా నిలబడగల 
గడం. కాని కీర్తి (ప్రతిష్టలు పొందగోరినవాడు ఒంటరిగా నిలబడడానికి 
భయపడతాడు. ఎందుకంట మరి అతడు |ప్రజల పొగడ్తల మీదను, వారి 
మంచి అభిప్రాయాలమీదను ఆధారపడి వుండాలి కదా! 


2. ప్రశ్నవ- మీ చిన్నవుదు మీరు వానీన ఒక వుస్త కంలో “ఇవి నా 
మాటలు కావు ఇవి నొ దెవ్యగురువు యొక్క మాటో” లని నానీ 
నారు. కాని యిపుడు ఎవరికి వారాలోచించుకోవలనం దేనని వట్టు 
బట్టుతున్నారు. ఎందువలన? మీదివ్వ గురువు ఎవరు? 


కృష్ణమూర్తి;- ఎవరికైనా జీవితంలో ఏదైనా ఒకే అభిప్రాయానికి 
కట్టుబడి పోకుండా వుండడం చాల కష్టమైన పనులలో నొకటి. కట్టు 
బడిపోవడాన్నే స్టిరత్వమంటున్నాము. దౌర్హన్యరాహిత్యము లేదా అహింస 
అనే ఆదర్శాన్ని మీరు పాటించదలచు కొన్నట్టయితే ఆ యాదర్శాన్ని 
విడిచి పెట్టకుండా, దాని మీదనే స్రిరంగా వుండిపోవడానికీ ప్రయ 
త్నిస్తారు. ఇంతకున్ను ఇప్పుడీ పృచ్చకుడడిగేదేమంతే “మాకు మేము 
ఆలోచించుకోవాలని మీరిప్పుడు చెబుతున్నారు. మీరు చిన్న పిల్లవాడు 
గానున్నప్పుడు చెప్పిన దానికి ఇది కేవలం విరుద్దం. మీ రెందుకని అప్పు 
డొకమాట, ఇప్పుడొక మాట చెబుతున్నారు? మీ కెందుకు స్టీరత్వం 
లేదు?” అని. 


స్టిరబుద్దితో  వుండడమంకేు అర్హమేమిటి? ఇది చాల ముఖ్య 
మైన విషయం. స్థిరబుద్దితో వుండడమంశే ఒకే విధమైన ఆలోచనా 
విధానాన్ని, అటునిటు తొలగి పోకుండా, అంటి వెట్టుకొని వుండడం, 
అంక పరస్పర విరుద్ధములైన పనులు చేయకుండా వుండడం; ఇవ్వేళ 
ఒక మాట చెప్పి, రేపు తద్భిరుద్దంగా ఇంకోమాట చెప్పకుండడం. 
స్రరమైన మనస్పంటే యేమిటో తెలిసికోడానికై మనమిప్పుడు ప్రయ 
త్నిస్తున్నాం. “నేనొక విధంగా వుండడానికి శపథం చేసికొన్నాను; ఇక 


బీవిత నమ్య(గత 65 


నా జీవిత పర్యంతం అష్టే వుంటాను” -- ఇట్టా చెప్పే మనస్సు 
స్టిరమైన మనస్సు అని అంటున్నాం. కోని నిజానికట్టి మనస్సు వట్టి 
PD యి లు ౬ 
తెలివి తక్కువ మనస్సు, మొండి మనస్సు. ఎందుకని అంతే అది 
యొక నిశ్చయానికి వచ్చి, ఆ నిశ్చయానికనుకూలంగా జీవిస్తూ వున్నది. 
ఇది యెట్లాగున్నదంరే, ఒక మనిషి తన చుట్టూర గోడ కట్టుకొని 
డానిలోపలనే వుంటూ జీవితాన్ని జారవిడుచుకొంటున్నట్టున్నది. 


ఇది చాల చిక్కు సమస్య. నేను దీనిగురించి ఎంతో తేలికగా 
చెప్పవచ్చును. కాని నిజానికిది అంత తేలికకాదు. కేవలం ఏకరీతిగా 
వుండే మనస్సు యాంత్రికమై, తనజీవశక్తిని వెలుగును, స్వేచ్చా 
గమన సౌందర్యాన్ని పోగొట్టుకొంటుంది. అది ఒకే గాడిలో నడుస్తూ 
వుంటుంది. అది పూర్వనిశ్చితమార్తాన్నే పట్టుకొని వదలక, దానివెంబడే 
పోతూ వుంటుంది. అడిగిన ప్రశ్నలోనిదియొక భాగం. 


ఇక రెండవ భాగమేమంశు, “దివ్యగురువనగా నెవరు?” అని. 
దీనిలో గర్భితమైయున్న యితర విషయాలను మీ రెరుగరు. అయితే 
అవి తెలిసినా తెలియకపోయినా ఒకటు. నా చిన్నప్పుడు నేనొక 
పుస్తకాన్ని |వ్రాసినానుట. ఒక దివ్య గురువు దానిని (వ్రాయడా 
నికి నాకు తోడ్పడినట్టు అందులో ఉన్నదట! ఆ విషయం యీ 
"పెద్ద మనిషి *యెత్తి చూపుతున్నాడు. హిమాలయాలలో మారుమూల 
దివ్య గురువులు నివసిస్తున్నారని, వారు ప్రపంచాన్ని సరియైన మార్గాన 
నడుపుతూ సహాయపడుతూ వుంటారని దివ్యజ్ఞాన సమాజమువారు 
అటువంటి మరికొందరున్ను నమ్ముతారు. ఆ దివ్యగురువెవరో ఈ 
వెద్దమనిషి తెలియ గోరుతున్నాడు. జాగ్రత్తగా వినండి బహుశా మీకు 
గూడ ఈ సందేహముండవచ్చు. 


గురువు లేక మహాత్ముడెవరనేది చాల ముఖ్యమైన విషయమా? 
జీవితమనేది. చాల ముఖ్యమైన విషయమా? ఆ జీవితానికి అర్హ మేమిటో 
వివరించి చెప్పుతాననే గురువు గాని, మహాత్ముడుగాని నాయకుడుగాని, 
బోధకుడుగాని ముఖ్యులు కాదు. జీవితాన్ని అర్హం చేసికోవలసింది మీరు; 


66 ఈ విషయ మె ఆలోచిం చండీ 


బాధపడేది, దుఖంలో వుండేది మీరు; మృత్యువు, జన్మము, ధ్యానము, 
దుఃఖము - వీటి అర్హమును తెలియగోరేది మీరు. కాని దీనినెవరునూ 
ఇతరులు మీకు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా వారు చెప్పిన వివరణల 
సరియైనవనడానికి వీలులేదు. అవన్నీ వూర్తిగా అసత్యములు, తప్పులు 
కావచ్చును. 


అందువలన ప్రతిదానిని శంకించడంలో మేలున్నది. అప్పుడే అసలు 
మీకొక గురువు అవసరమా అనే విషయాన్ని స్వతహాగా తెలిసి కోడానికి 
అవకాశముంటుంది. ఇంతకును (ప్రధానమైన విషయమేమంశేు మీకు మీరే 
వెలుగు కావాల్సి మీకు మీరే దివ్యగురువులు, మీకు మీరే శిష్యులు. గురు 
శిష్యులిద్దజున్ను మీరే. స్వయంగా మీరన్ని విషయాలు గ్రహిస్తూ వున్నం 
తకాలం గురువు లేడు. అది మానినప్పుడు -- అంటే పరిశోధించడం, 
కని పెట్టడం, సంపూర్ణ జీవిత విధానాన్ని అర్హం చేసికోవడం మానినప్పుడు 
“ గురువు వస్తాడు. కాని ఆ గురువుకు విలువలేదు. అటువంటప్పుడు 
మీరు మృతప్రాయులు, మీ గురువున్ను మృత |పాయుడే. 


త. ప్రశ్న:- మనిషికి గర్హమెందుకు? 


కృష్ణమూర్తి;- మీరు చాల అందంగా వ్రాస్తే, లేక ఏదైనా ఆటలో 
గెలిస్తే లేక ఏదైనా పరీక్షలో పాసయితే మీకు మాతం గర్వంరాదా? 
మిరు స్వయంగా ఏదైనా పద్యం వ్రాసిగాని రంగులతో ఏదైనా బొమ్మ 
చేసిగాని మీ స్నేహితుని కెన్నడును చూపవలేదా? మీ స్నేహితుడు ఆ 
ఎద్యాన్ని గాని బొమ్మనుగాని చూచి చాల బాగున్నదని మెచ్చుకొంకే 
మీకెంత సంతోషం? ఏదైనా ఒక పని చేసి అది చాల బాగున్నదని ఎవ 
ఛైనా మెచ్చుకొంటి మీకప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. అయితే 
అంతవరకది మంచిదే అందులో తప్పేమున్నది? కాని మళ్ళీ ఇంకో 
వ _ అ mig లేక రంగు బొమ్మ వేసినప్పుడో, 
ప ఎం జరుగుతుంది? ఎవరెనా మీ 

వద్దకు వచ్చి మీరెంత మంచి పిల్లలో అని మెచ్చుకోవాలనిపించదా? 


జీవిత సమగ్రత 67 


అట్లా యెవరూ వచ్చి మిమ్ము మెచ్చుకోకపోత్సే మళ్ళీ మీరా పనులు 
చేస్తారా? చేయరు. అంటే యేమిటన్నమాట? ఇతరులు మిమ్ము 
పొగడుతూ వుంటే మీకు కరిగే సంతోషం మీకు ముఖ్యమన్న మాట! 
ఆ సంతోషానికి మీరు లొంగిపోయినారన్నమాట. దానికి దాసులై 
పోయినారన్న మాట! ఇది అంతా మామూలుగా జరిగే విషయం. తరు 
వాత జరిగే దేమిటి? మీరు వెద్దవారయ్యే కొలది మీరు చేసే ప్రతి 
పనిని ఇతరులు మెచ్చుకోవాలని తలుస్తారు. “నేనీ పనిని మా గురు 
వుగారికోసం చేస్తాను. నా దేశంకోసం చేస్తాను మానవ జాతికోసం 
చేస్తాను, దేవునికోసం చేస్తాను.” అని యనడం మొదలు పెడతారు. 
కాని నిజంగా మీరు దేనికోసం చేస్తున్నారు? ఇతరుల మెప్పుకోసం 
చేస్తున్నారు. ఇతరులు మిమ్ము గుర్తించడంకోసం చేస్తున్నారు. అందులో 
నుండే గర్వం పుట్టుకొస్తుంది. కాబట్టి ఆవిధంగా మీరేమి చేసినా సరే 
దానికి విలువలేదు. ఇదంతా మీ కర్ణమౌతున్నదాయని నా అనుమానం. 


గర్వంలాంటి విషయాన్ని అర్హంచేసికోవాలంటే లోతుగా తుదివరకు 
ఆలోచింపగల సామర్హ్యముండారి. అది యెట్లా ఆరంభవువుతుంది, దాని 
వలన కలిగే చేటు ఏమిటి, యిట్లా దానిగురించి పూర్తిగా ఆలోచించాలి. 
అంతే మీకావిషయంలో సంపూర్ణమైన అభిరుచి వుండాలి. అప్పుడే 
మీ యాలోచన తుదివరకు కొనసాగుతుంది, మధ్యలో ఆగదు. ఆటలో 
మీకభిరుచి వున్నట్లయితే, తుదివరకు ఆడతారు. హఠాత్తుగా మధ్యలో 
ఆపివేసి యింటికి పోరు. మీ మనస్సు ఈ విధంగా ఆలోచించడానికి 
అలవాటుపడి లేదు. జీవితంలోని ప్రతివిషయాన్ని జీవించు ప్రక్రియ 
నంతను - పరిశీలించడానికి మీరు చదివే చదువు తోడ్పడాలి. అంతేగాని 
యేవో కొన్నిపాఠ్య విషయాలు చదవడంలో మాత్రమే కాదు. 


శ ప్రశ్న:- ఏది అందమైనద్యో వీది కాదో. పీల్లలమైన మాకు ముందు 
గానే చెప్పడంచేత ఇక బీవితమంతా ఇది అందమైనది, యిదికాదు”* 
అని చెవకొంటూ పోతాం. నిజంగా అందమైనదేద్కో కానిదేదో ఎట్లా 
తెలినీకోవడం? 


68 ఈ విషయమై ఆలోచించండి 


కృష్ణ మూర్తి :- అర్హ చంద్రాకారంలో కట్టిన ఆ కట్టడము, ఆ “ఆర్చి? 
చాల అందంగా వున్నదని మీరన్నారనుకోండి. మరియొకడు అట్లా లేదన్నా 
డనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? మీరిద్దరు పరస్పర విరుద్దములైన మీ 
మీ అభిప్రాయాల మీద దెబ్బలాడుకొంటారా, లేక సౌందర్యమును 
గాని అసౌందర్యమును గాని, రెండింటిని సమ బుద్దితో ' సూక్ష్మంగా, 
పరిశీలించి అవగాహన చేసికొంటారా? ఇందులో ఏది ముఖ్యము? 
జీవితంలో మలము, మాలిన్యము, కలుషము, కల్మషము, దారిద్ర్యము, 
అవమానము, అధోగతి, అశ్రుదిందువులు -- ఇవన్నీ వున్నాయి. వీటితో 
బాటు అందము, ఆనందము, నవ్వు, సూర్యరశ్మిలో అందముగా మెరిసే 
పువ్వు కూడ ఉన్నాయి. అందువలన ప్రతిదానిని సూక్ష్మబుద్ది నువ 
యోగించి, సమచిత్తంతో చూడడం ముఖ్యం గాని, “ఇది అందమైనది, 
ఇది కొదని” ముందుగానే ఒక _ నిర్వయానికి వచ్చి ఆ నిర్ణయానికి 
కట్టుబడివుండడం కాదు. “నేను అందాన్ని అభివృద్ధి చేస్తాను, అందం 
కాని దాన్ని |త్రోసివేస్తాను తొలగిం చేస్తాను” అని అంటూ వుంటే 
ఏమౌతుంది? కేవలం అందాన్ని అభివృద్ది చేయడమంశు అది నీలోని 
కొరడుబారిన మనస్తత్తాన్ని తెలియ జేస్తుంది. కుడి చేతికి మాత్రమే 
వృష్ట్రిని బలమును కలిగిస్తూవుంటు, అప్పుడు ఎడమచేయి ఏమౌతుంది? 
)ది (క్రమంగా క్షయించి పోతుంది గదా! అస్టే యిదిన్నీ. అందువ 
)న మీరు అందమైనదానినే కాదు, అందంకానిదానిని గూడ మెలకువతో 
గమనిస్తూ వుండాలి. దీనిని తక్కువ చేయరాదు. గారిలో నాట్యము 
చేసే ఆకులు వంతెన (క్రిందుగా (ప్రవహించే నీళ్ళు సంధ్యాకాల సౌంద 
ర్యము -- వీటితో బాటు, వీధినపోవు బిచ్చగానిని కూడ మీరు చూడాలి. 
తలమీది బరువుతో తడబడుతూ పోయే పేదరాలికి సహాయం చేయడా 
నికి సిద్ధపడాలి, ఆమెకు చేతినందివ్వారలి. ఇదంతా అవసరమే. ఈ 
విధంగా (పేమార్హరమైన మనస్సుతో ప్రతిదానిని గమనింప సాగినప్పుడే 
మీరేదైనా పని చేయగల్లుతారు. ఎవరికైనా సహాయపడగల్లుతారు. దేనినీ 
నిరాకరించరు, దేనినీ నిందించరు. 


జీవిత నమ్యగత 69 


ర్‌. (ప్రశ్న:- తమించండి. ఇంతకున్ను మీదివ్వగురు వైపైరో చెవ్పునే 
లేదు. 


కృష్ణమూర్తి:- ఇది అంతముఖ్యమా? ఆ పుస్తకాన్ని తగల బెట్టి 
పారవేయండి. ఎవరా దివ్య గురువు? — ఇలాంటి అత్యల్ప విషయానికి 
మీరంత _ ప్రాధాన్యమిచ్చేటట్తయితే, యీ చరాచర జగత్తునే అత్యల్ప 
విషయంగా చేస్తున్నారన్న మాట. దివ్యగురు ,వెవరో, అన్నీ తెలిసిన 
పండితుడెవరో, బొమ్మకు రంగు . వేసిన చిత్రకారుడెవరో మనం. తెలిసి 
కొనగోరుతాం. కాని ఆ బొమ్మను వేసిన చిత్రకారునితో సంబంధం 
లేకుండ, అందులో చూపబడిన విషయాన్ని స్వయంగా తెలిసికోడానికి 
(ప్రయత్నించం. కవి యెవరో తెలిసికొని, ఆ పిదపనే యీ కవిత్వం 
బాగున్నదని అంటాం! ఇదంతా కేవలం డంబం, లేనిపోని బడాయీలు 
చెప్పుకోవడం, ఇతరుల అభిప్రాయాన్ని కేవలం చిలుక పలికినట్లు పలకడం 
మాత్రమే అవుతుంది. అసలు వాస్తవమేదో లోలోన (గ్రహింప గలశక్తిని 
ఇది నశింప జేస్తుంది. బొమ్మ చాల అందంగా వున్నదనే విషయం 
మీరు స్వయంగా చూడగర్షితే అందుకు మీరు మి ఆనందాన్ని వెలి 
బుచ్చితే, ఆ బొమ్మనెవరు గీసినారో  తెరిసికోవడం అంత ముఖ్యమా? 
అందులో చిత్రింప బడిన దేమిచో, అది యెంత వరకు సత్యమో -- 
అది మాత్రమే మీరు తెలిసికొనగోరితే దాని మీదనే మీ శ్రద్ద అంతా 
వుంకే, అప్పుడు, బొమ్మ తన ప్రాధాన్యమును గురించి స్వయంగానే 
మీకు తెలుపు కొంటుంది, తన అంతరార్హమును తెలియ జేసికొంటుంది. 
5 జనవరి, 1955 


పేరాశ 


(పేమ అనేది వుండడం ఎంత అవసరమో మనం చర్చిస్తూ 
వచ్చినాం. దానిని ఏవిధంగాను సంపాదించలేమని డబ్బు పెట్టికొనలేమని 
గూడ తెలిసికొన్నాం. అయితే ఆ (ప్రేమే గనక లేకపోతే, దోపిడీ విధా 
నము మితిమీరిన కట్టుబాట్టున్ను లేని చక్కని సంఘవ్యవస్తకె మనం 
వేసే ప్రణాళికలన్నీ వ్యర్తములైపోతాయి. ఈ విషయాన్ని మనం మన 
చిన్నతనంలోనే తెలిసికోవడం చాల అవసరమని నేననుకొంటున్నాను. 


ప్రపంచంలో ఏ మారుమూలకు పోయినా ఎడతెగని సంఘర్షణతో 
నిండివున్న సంఘాన్నే చూస్తాము- ఒకవైవు అధికారము, ఐశ్వర్యము 
కరిగిన సంపన్నులున్ను మరియొక బై పు కార్మికులు, కర్షకులున్ను. (పతి 
యొక్కడు మరియొకనిని చూచి అసూయతో పోటీ పడుతూ వుంటాడు. 
ప్రతివానికి పెద్ద పదవి కావాలి, పెద్ద జీతం కావాలి, ఎక్కువ అధికారం 
ఎక్కువ గౌరవం కావాలి. ఇదీ (ప్రపంచస్టితి. కాబట్టి లోపలా బయటా 
కూడ నిరంతర సమరము కొనసాగుతూనే వుంటుంది. 


ఇటువంటి సంఘవ్యవస్థలో మనిద్దరం కలిసి సంపూర్ష పరివర్త 
నాన్ని తేగోరినట్టయితే మొట్టమొదట మనం అర్హం చేసికోవలసింది యీ 
అధికారం కోసం ప్రాకులాడే లక్షణాన్ని. ఇది అందరికీ పుట్టుకతో 
వచ్చే గుణం. ఏదో రూపంలో మనలో చాలమందికి అధికారం కావాలి. 
ఐశ్వర్యమూ అధికారమూ వున్నట్లయితే మనం ఎక్కడికంకే అక్కడికి 
పోవచ్చు. లేదా అత్యుత్తమ మైన సంఘాన్ని నిర్మించడాన్నికై కలలు 
గనవచ్చు. అధికారం ద్వారా “తుతరిన్‌ సాధింపవచ్చునని తలుస్తాం. 
కాని అధికార దాహమనేది-ఆయధికారం మనకోసమైనా సరే, మన దేశం 
కోసమైనా సరే మన ఆదర్శం కోసమైనా సరే, -- అది చెడ్డది, వినాశ హే 


'వేరాశ 71 


తువు. ఎందువల్లనంటే దాని వలన తప్పని సరిగా విరోధమేర్పడుతుంది. 
ప్రత్యర్హులు బయలు దేరుతారు. దానివలన నిత్య సంఘర్షణ తప్పదు. 


అందువలన లోపలను బయటను సంఘర్షణ లేనట్టి (ప్రపంచాన్ని, 
మీకు మీ పొరుగువానితో గాని లేదా యితర జాతులు, వగ్గములతో గాని 
సంఘర్షణ లేనట్టి ప్రపంచాన్ని, సృష్టించడం అవసరం కాదా? ఆ యవస 
రాన్ని గుర్తించడంలో మీరు మీ చిన్నప్పుడు చదివిన చదువు, పెద్దవారగు 
కొలది మీకు సహాయపడుతూవుండవలెను కాదా? మనిషి ఆశకు దాసుడు 
కాకపోతే, అంటు పదవీ వ్యామోహము అధికార వాంఛ రెండున్ను అత 
నిలో నుండి పూర్తిగా తొలగిపోతే అప్పుడే సమాజములో సంఘర్షణ 
వుండదు. 


ఆ విధంగా ఆంతరంగికంగాను, బహిరంగంగాను ఘర్షణ లేనట్టి 
సమాజాన్ని నిర్మించడం సాధ్యమా? మీకును నాకును మధ్యగల 
అన్యోన్య సంబంధమే సంఘము. మన ఆ సంబంధము మన మన కీర్తి 
కాంక్షలమీద ఆధారపడి వుంశు, మనిద్దరం ఒకరికంటె మించి మరియొ 
కరము పైకి రావాలని కోరుకొంటూ వుంటే, మన మధ్య ఘర్షణ 
తప్పదనుట స్పష్టం కాదా? అందువలన మన మీ ఘర్షణకు మూల 
మైన దేదో దానిని తొలగించగలమా? మనలో మనం ఒకరితో నొకరము 
పోటీ పడకుండా స్పర్ధ వహించకుండా వుండడం, ఒకరితో మరియొక 
రము పోల్చుకోకుండా వుండడం, ఈ పదవి కావాలి ఆ పదవి కావాలి 
అని కోరుకోకుండా వుండడం నేర్చుకోగలమా? అనగా ఒక్క ముక్కలో 
చెప్పాలంటే - ఆశాపరులము కాకుండా వుండగలమా? ఆశను వదలి 
వెట్టగలమా? 


మీరు బడి వదరి పెట్టి, బయటికి పోయి బయటి ప్రపంచాన్నిచూస్తే, 
వార్తా పత్రికలను చదివితే, ప్రజలతో మాట్టాడితే దాదాపు అందరూ 
ప్రపంచంలో మార్చు తేవాలని కోరడం గుర్తిస్తారు. కాని యా మను 
షృలే ఏదో ఒకదాని కోసం -- తమ అధిప్రాయాలకోస మో, నమ్మకాల 
కోసమో ఆస్తిపొస్తుల కోసమో, లేదా తమ జాతి కుల మత భేదాలకో 


స్ట ఈ విషయమై ఆలోచించండి 


సమో తమలో తాము నిత్యమూ పోరాడుకొంటూో వుండడం గూడ 
మీరు గమనిస్తారు. మీ తల్లిదం(డ్రులు, ఇరుగుపొరుగువారు, మంత్రులు, 
రాజకీయోద్యోగులు అందరూ పేరాశలు గలవారే; కాదా?  అంతకం 
తకు పెద పెద పదవులు పొందాలని తంటాలు పడుతూవుండరా? 
అందుకోసం నిత్యము ఎవరితోనో ఒకరితో ఘర్షణ పడుతూ వుండరా? 
వాస్తవానికి ఇతరులతో పోటీపెట్టుకొనే యీ స్వభావం మనలో నుండి 
పోతేనే గాని శాంతి పూర్ణమైన సమాజ మేర్ప్చడదు. అట్టి సమాజంలో 
మాత్రమే ప్రతి యొక్కడు సుఖసంతోషాలతో సృజనాత్మక శక్తి గలిగి 
జీవించగలడు. 


మరి యిది యెట్లా సాధించాలి? నియమ నిబంధనలు చేసిగాని, 
వ్రభుత్వ శాసనముల ద్వారాగాన్సి పేరాశలు పెట్టుకోకుండుటకై మన 
స్పునకు తగిన శిక్షణ నివ్వడం చేతగాని మనలోని ఆశాపాశమును 
ఛేదిప గలమా? ఆ విధంగా చేస్తే ఆశ మనలను వదిలి పెట్టపో 
తుందా? ఆశాపరులు కాకుండుటకై మీకు పైపైన తగిన శిక్షణ 
నిప్పించవచ్చు. సంఘము లోని ఇతరులతో మీరు పోటీపడడం మానివే 
యవచ్చు. కాని ఆంతరంగికంగా ఆశ మిమ్ము వదిలిపెట్టి పోతుందా! 
పోదు.. మానవ మాతత్రుని కెవరికైనా యింత దుఃఖాన్ని తెచ్చి పెట్టు 
నట్టి ఆశను పూర్తిగా నిర్మూలము చేయగలమా? బహుశా మీరింతకు 
ముందు దీని గురించి ఆలోచించి వుండరు. ఎవరున్ను మీతో ఈ 
విధంగా మాట్లాడి వుండరు. ఇప్పుడొకరు మీతో మాట్టూడుతున్నారు 
కాబట్టి వినాశకరమైన యీ ఆశ్యా-పేరణకు లొంగకుండా ఇతరులతో 
పోటి పెట్టుకొనే స్వభావం లేకుండా సుసంపన్నమై సుఖవంతమై నృజ 
నాత్మకత గల్గిన నిండైన జీవితాన్ని ప్రపంచంలో జీవించడం సాధ్యమౌనా 
కాదా యన్నది తెలిసికొనగోరరా? మీ వలన మరియొకరి జీవితము నాశ 


నము కాకుండా,. మీ నీలి నీడలు మరి యొకరి దారికడ్డము రాకుండా 
జీవించడమెట్లాగో తెలిసికొనగనోరరా? 


ఇదంతా అందమైన పగటికలలు కనడమని, వాస్తవిక (ప్రపంచానికి 


"పేరాశ 73 


సంబంధించిన విషయాలు కావని మనమనుకొంటాం. నేనట్టి కాల్పనిక 
జగత్తు గురించి మాట్లాడడం లేదు. అది అర్హం లేనిమాట. మనం 
మాయ మర్మాలు తెలియని మామూలు మనుషులం. అధికార దాహము, 
పదవీ వ్యామోహము మొదలైన రూపాలతో అభివ్యక్తమగు ఆశకు లొంగ 
కుండ సృజనాత్మక శక్తి గలిగి యో (ప్రపంచంలో జీవింపగలమా లేదా? 
దీనికి సరియైన జవాబు మీరు చేసే పనిమీద మీకు (పేమ వున్నప్పుడే 
తెలుస్తుంది. కేవలం జీవనాధారం కోసంగాని లేక మీ తల్లిదండులో 
సంఘమో చెప్పినారని గాని మీరు ఇంజనీరింగు వృత్తిని చేపట్టినట్టయితే 
అది యొక విధమైన నిర్బంధమే. అది యే రూపంలో వున్నను మనస్సులో 
వైరుధ్యమును, ఘర్షణను కలిగిస్తుంది. అట్టుగాక మీరు ఇంజనీర్గో వైజ్ఞాని 
కులో కావాలని మనసూూర్తిగా కోరుకొన్నట్టయితే, లేదా గుర్తింపు పొందాలనే 
కోరికతో గాకుండా, కేవలం (ప్రేమతో మీరొక మొక్కను నాటితే, ఒక 
బొమ్మకు రంగు వేస్తే లేదా ఒక పద్యాన్ని వ్రాస్తే అందులో పోటీ పడ 
డమంటూలేదు. ఇదే దీనికి నిజమైన కీలకమని అనుకొంటాను-మనమే 
పని చేసినా దానిని (ప్రేమతో చేయడం. 


అయితే యేపని మీద మీకు నిజంగా (ప్రేమ కలుగుతుందో చిన్నప్పుడే 
తెలిసికోవడం మామూలుగా చాల కష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మీరు 
ఎన్నో పనులు చేయాలని కోరుకొంటూ వుంటారు. ఇంజనీర్టు కావాలను 
కొంటారు. లేకపోతే ర లింజను నడపాలను కొంటారు. ' లేదా నీలాకా 
శము గుండా జుమ్మని దూసికొని పోయే విమానాన్ని నడిపే చోదకులు 
కావాలను కొంటారు. అదీ గాక పోతే పేరు మోసిన వక్తలో రాజ 
కీయ వేత్తలో కావాలనుకొంటారు. లేదా చిత్రకారులో రసాయనశాస్త్ర 
వేత్తలో కవులో అదీకాకపోతే వడ్రంగులో కావాలనుకొంటారు. మెదఢు 
నుపయోగించి పనిచేయడమో లేదా చేతులనుపయోగించి పనిచేయడమో 
మీరు కోరుకోవచ్చు. ఇందులో ఏదైనా సరే మీరు (ప్రేమతో చేయ 
గలరా? లేకవీటి యందు మీకు గలిగిన అభిరుచికి కారణము సంఘము 
యొక్క ఒత్తిడులా? ఏ విధంగా తెరిసికోగలరు? అది తెరిసికోవడంలో 
సహాయపడడమే చదువు యొక్క నిజమైన ఉద్దేశము కాదా? అప్పుడు 


ట్ట ఈ వివయమై ఆలోచించండి 


మాత్రమే మీరు పెద్ద వారైన తరువాత మీ మనస్సును, హృదయమును, 
శరీరమును పూర్తిగా వినియోగించి మీరు (ప్రేమించిన పనిని చేయడం 
మొదలుపెడతారు. 

ఏ పనిచేయడం మీద మీకు (ప్రేమ కలుగుతుందో అది తెలిసికోవ 
డానికి చాల తెలివి వుండాలి. జీవనాధారం (బతుకు తెరువు) దొరకడం 
కష్టమౌతుందే మో అనే భయమున్నా లేక యీ క్రుళ్ళి పోయిన 
సంఘంలో ఇమడమేమో అనే భయమున్నా మీరు దానిని తెలిసికో లేరు. 
అట్లుగాక అసలు మీలో భయమంటూ లేకపోతే, మీ తల్లిదండ్రుల 
చేతగాని ఉపాధ్యాయుల చేతగాని సంఘము యొక్క పైవై ఒత్తిడుల 
ద్వారాగాని సంప్రదాయపు గాడిలోనికి త్రోయబడడాన్ని మీరు నిరాకరింప 
గలిగితే అప్పుడు మీరు నిజంగా దేన్ని (పేమతో చేయగలుగుతారో బహుశా 
తెలిసికోగలరు. కాబట్ట అది తెలిసికోవాలంటు మా (బతు కెట్లునా? అనే 
భయం బొత్తిగా వుండరాదు. 


కాని మనలో చాల మందికి మా (బతు కెట్టనా అనే భయముం 
టుంది. “మా తల్లి దండ్రులు చెప్పినట్టు మేము నడుచుకోకపోతే 
అప్పుడు మాగతి యేమవుతుంది? ఈ సంఘంలో మేము ఇమడలేక 
పోతే మేమేమై పోతాము? ఎక్కడికి పోతాము?” అని అంటాము. 
అట్టా భయపడి వారు మనకు చెప్పిన పనులెల్దా చేస్తాము. అందులో 
(పేమలేదు. పరస్పర వైరుధ్యమున్నది. అనుకొనేదొకటి, చేసేదింకొకటి. 
అంతరంగములోని యీ పరస్పర వైరుధ్యమే, ఒకదానికొకటి పొందిక 
లేకపోవడమే, వినాశకరములైన పరాశలకు మూలకారణము. 


అందువలన మీరు నిజంగా దేనిని (ప్రేమతో చేయగలుగుతారో 
తెలిసికోవడంలో మీకు సహాయపడడమే విద్య యొక్క ప్రధాన కర్త 
వ్యము. అట్టా మీరు (ప్రేమతో చేయగల పనియందు మాత్రమే 
మీ మనోహృదయముల నర్పించి పనిచేయగలరు, అప్పుడే మానవునికి 
గణ్యత లభిస్తుంది. దానితో అల్బబుద్ది మరియు క్షుద్రమగు బూర్జువా 
మనస్తత్వము తుడిచిపెట్టుకొని పోతాయి. అందువల్లనే సరియైన ఉపా 


"వేరాశ 75 


ధ్యాయులు, సరియైన వాతావరణము ఎంతో అవసరము. అప్పుడు 
మీతో బాటు (పేమ కూడ ఎదుగుతుంది. ఆ (పేమ మీరు చేసే ప్రతి 
పనిలోను వ్యక్తమవుతుంటుంది. అది లేకుండా మీరు వ్రాసే పరీక్షలు 
మీరు సంపాదించుకొన్న జ్ఞానము మీ శక్తి సామర్ధ్యాలు మీ పదవి మీ 
ఆస్తి అన్నీ బూడిదతో సాటి; అర్హ రహితములు. ఇట్టి (సేమలేకుండ 
మీరే పని చేసినా దానివలన ఇంకా యుద్దము లెక్కువౌతాయి; ఇంకా 
విరోధమెక్కువౌతుంది; ఇంకా మోసము నాశము అధికమౌతాయి. 


ఇదంతా మీ కిప్పుడు పట్టని విషయము. బయటికి చూడడానికి 
మీరింకా పసిపిల్లలు. కాని కనీసం మీ ఉపాధ్యాయుల కైనా ఇదంతా 
కొంత అర్ధవంతంగా కనిపిస్తుందని ఆశిస్తాను. మీకు గూడ ఎక్కడో 
లోలోపల అంతస్సులో నాటుకొంటుందని తలుస్తాను. 


1. ప్రశ్నవ- మీరెందుకు సీగువడతారు? 


కృష్ణమూర్తి:- ఒక అనామకుడుగా ఎట్టి "పేరు ప్రఖ్యాతులు లేకుండా, 

గొప్ప పండితుడుగానో బ్రహ్మాండమైన సంస్కర్త గానో లేదా పెద విప 

Os అంశం యి ధా 

వవీరుడు గానో: కాకుండా కేవలం ఊరుపేరు లేని అనామకుడుగా 

జీవించడం అసాధారణమైన విషయము. ఒకరావిధంగా ఉండాలని మన 

స్పూర్తిగా కోరుకొంటూ వుండగా అనుకోకుండా అతని చుట్టూ పెక్కు 

మంది కుతూహలంతో మూగిత్తే అతని హృదయంలో ఒక విధమైన 
సంకోచము సిగ్గు కలుగుతుంది. అంతే. 


2. ప్రశ్న:- మన దైనిక జీవితంలో నత్వము నెట్టు తెలిసికొనగలము? 


కృష్ణమూర్తి;- సత్యమువేరు మీ దైనిక జీవితము వేరని తలచి, 
మీ దైనిక జీవితంలో సత్యమని దేనిని మీరు తలుస్తున్నారో దానిని అను 
భవానికి తెచ్చుకొందామని అనుకొంటున్నారు. కాని దైనిక జీవితానికి 
భిన్నంగా సత్యమంటూ వేరే వున్నదా? వెద్దెన తరువాత మీ జీవనా 


ఈ చిషయమె ఆలోచించండి 


పీరు సంపాదించుకోవలసి వస్తుంది గదా. ఇంతకు మీరు 
కక్షలు పాసయ్యేది కూడ అందుకోసమే గదా. కాని చాలా మందికి 
తాము డబ్బు సంపాదించగలిగినంత కాలం అందుకోసం ఏ కార్యక్షేత్రం 
లోఎక్కడ పని చెస్తున్నా బంతలేదు. ఏదో యొక ఉద్యోగం దొరికితే 
చాలు-అది సెనికుడుగా గాని రక్ష కభటుడుగాగాని, న్యాయవాదిగా గాని 
లేదా వక్ర బుద్దిగల ఏ వ్యాపారిగానైనా సరే  వీడైనా వారి కిష్టమే, 


oo 
గర నిడు 


ts 4 


మరి |బతుకు తెరువు సంఫాదించుకోవడానికి ఏది సరియైన మార్గ మా 
అందులోని సత్య మేమిటో తెరిసికోవడం చాల ముఖ్యం, అవునా కాదా? 
ఎందుకంటే సత్యము మి జీవితంలోనే వున్నది, బయటకాదు. మీరు 
మాట్లాడే తీరు, చెప్పే విషయం, చిరునవ్వు నవ్వేతీరు, మోసంచేసే 
బుద మీలో వుందా లేధా; మీ స్వార్ధం కోసం ఇచ్చకాలాడి మను 
షులను ఉబ్బిస్తుంటారా లేదా-ఇదంతా మీ నిత్య జీవితంలోని సత్యం. 
కాబట్టి మీరు సైనికులో రక్షకభటులో న్యాయవాదులో చుజుక్రైన బుద్ది 
గల వ్యాపారులో అయ్యేముందు ఆయావృత్తులలోని సత్యమును మీరు 
పరీక్షించి తెలిసికోవద్దా? నిజానికి మీరు చేసే పనిలోని సత్య మేమిటో 
చూచి తెలిసికొని దాని ననుసరించి మీరు నడవక పోతే మీ జీవితము 
అధ్వాన్నమై పోతుంది. 


ఇక మీరు సైనిక వృత్తిలో చేరడం గురించి ఆలోచిద్దాం. ఇతర 
వృత్తులన్ననో మరింత  క్రిష్టమైనవి. సైనిక వృత్తిని గురించి చేయబడే 
ప్రచారాన్ని, ఇతరులెవరెవరో చెప్పే విషయాలను ప్రక్కన పెట్టు ఆ 
వృత్తికి సంబంధించిన అసలు సత్య మేమిటని కనుక్కొందాం, ఎవడైనా 
సైనిక వృత్తిని చేపట్టినాడం కు అర్హ మేమిటి? అతడు తన దేశరక్షణ 
కోసం పోరాడవలసి వుంటుంది. అతడు తన మనస్సును ఆలోచించడా 
నికి కాకుండా, అనుసరించడానికి అలవాటు పరచుకోవలసి వుంటుంది. 
చంపడానికి గాన్సి చావడానికి గాని సైనికుడు సిద్దమై యుండాలి. దేని 
కోసం? కొందరు మనుష్యులు — వా రవరైనాగాని, అల్పులో అధికులో 
-- మంచిదని చెప్పిన ఒక ఆదర్శంకోసం, ఒక లక్ష్యం కోసం. కాబట్టి 


సేరాశ vo! 


స్వయంగా బలి అవడం కోసమో లేదా పరులను బరలిచేయడం కోసమో 
మీరు సైనికులౌతారు. ఇది మంచి వృత్తే నంటారా? ఇతరుల నడుగ 
వద్దు. అందలిసత్యమును మీయంతట మీరే కనుక్కోండి. ఇక మీదట 
ఎప్పుడో ఏడో అద్భుత మైన రామ రాజ్యం వస్తుందని చెప్పి దానికోన మై 
యిప్పుడు చంపమని మీకు చెబుతారు. అట్టా చెప్పే మనిషికి భవిష్య 
త్తులో జరగబోయేదంతా మహా తెలిసవున్నట్టు! అసలు చంపడం మంచి 
వృత్తి యని మీరనుకొంటారా? అది తన దేశం కోసమైనా సరే, మతం 
కోసం మైనా సరే? అసలు చంపడమనేది, ఎప్పుడైనా సరే ఎక్కడైనా 
సరే మంచిదేనా? 


కాబట్ట అతి ముఖ్యమైన మీ (బతుకుబాటలోని సత్యమును కను 
గొనవలెనంటే యీ పె విషయాలనన్నిటిని క్షుల్లముగా విచారించవలసి 
వుంటుంది. అందుకొసమై మీ  మనోహృదయములను అర్పించవలసి 
వుంటుంది. స్వతంత్రంగా, స్పష్టంగా, ఎటు వై పునకును మొగ్గుచూప 
కుండా ఆలోచించవలసి వుంటుంది. జీవితానికి దూరంగా సత్యమెక్కడనో 
బయటలేదు; మీ నిత్య జీవితంలోని (పతి కదలికలోను అది వున్నది. 


3. ప్రశ్నః (వతిమల్కు గురువులు, మవోత్ములు, బుమవులు మనక 
సరియైన ధ్యానమార్గమును చూవరా? 


కృష్ణమూర్తి;- సరియైన ధ్యానమంశకే యేమిటో మీకు తెలుసునా" 
ఇందలి వాస్తవికార్జాన్ని మీయంతట మీరు తెలిసికొనగోరరా? సరియై 
ధ్యానమంకు యేమిటో ఇతరులు చెప్పిన దాన్నే మీరు (గహించేటట్టంి 
అనలు దాని వాస్తవికార్థాన్ని మీయంతట మీరు స్వయంగా కనుగొన? 
ఎన్నటికె నా సంభవిస్తుందా? 


ఇది యెంతో మహత్తరమైన ప్రశ్న. అద్భుతమగు ఈ ఆలోచన 
ప్రక్రియ యొక్క లోతు పాతులను పూర్తిగా తెరిసికొంశేనే తప్ప 
ధ్యాన మననేమో కనుగొన లేము. “ఈవిధంగా ధ్యానము చేయం 
డన ఎవరైనా చెప్పిన దానిని మీరు ప్రమాణంగా అంగీకరిస్తే, దానిః 


ఈ నిషయమె ఆలోచించండి 


న: 
శిర దాసుకెనారన మాట. ఆ పద్దతిని లేదా ఆ భావనను (గుడ్డిగా 


రు చ 


సునా*రన్వమాట. ఏదో ఫలితాన్ని పొందగలమనే అశ చేతనే 


న! వ నో న శు స్సు 
నా క ల 
poe. 


యె భో 
ఇతమలు. చెపిన దానిని ప్రమాణంగా స్వీకరిస్తారు అందువలన _ అట్టిది 
యీ జ్‌ కూ (=) 


౪ 
జ 


వ. పశ్నా ఎద్యాల్టి యొక్క క్రర్త వము లేమిటి? 


రృష్ణమూరర్తి:- కర్త వఇమనే మాటకు అరమేమిటి? డేనియెడ కర 
క్షు కాజీ అవా యు కా 
వము కావకేయ. నాయకుని దృష్ట్రీననుసరించి దేశము నెడల కర్త 
వమా. తరిడం డుల కోర్కె ప్రకారం వారి యెడ గల కర్తవ్యమా? 
చ ఛా i జి 

మేము. చెప్పినప్లై చేయుడం మీవిధి మీ కర్తవ్యమని వారంటారు. ఇక 
దారిన చెపింది: .వారి..నసంన్క్మారమ్ముు వారి సంప్రదాయములననుసరించి 
టా. 


ఇక దిడ్భార్హియనగా నెవరు? పరీక్ష పాసవడంకోసం బడికిపోయి 


దొ కొన్ని పుస్తకాలు చదినే వాడా? లేక జీవిత పర్యంతం ఎల్ల 
బు = ్ష 
దడా. ఇర్వుకొంటూ వుండేవాడా? అంతే నేర్చుకోడానికి == లం 


వుక -- ముగింపంటూ లేని వాడా విద్యార్థి? ఏదో యొక పాఠ్య విషయం 
ని చదివి పరీక్ష పాసై తరువాత “దువు మాని వేసేవాడు 
ప్పైదానికే విద్యార్టికాడు. నిజమైన విద్యార్ది యెనరంకే ఏదో యిరవె 
చ షట 


ళ్‌ కి 
ణీ 
శ 
టీ 
» 


sh అల నాన సు చీ అ ఖాసి ఇ ఛీ క & అర్య 
మముంచమ్మ్య్నులంక్షవయసు వరకొ కాకుండ, జీవిత పర్యంతం అధ్యయనం 


శనూ కుక స 
అమి కొంటూ విచారణ సల్పుతూా పరిశోధిస్తూ వుండేవాడే. 


స్‌ టు నీ 
అజాత 


విడ్యాస్ట్రనా నుండడమంకే ఎల్లప్పుడును నేర్చుకొంటూ వుండడమే. 
mn అవే gyn క జ 
జ అక రియో. వున్నంత కాలం చేరే గురువుంటాడా? ఉండడు. 


రాల దాగా నున్న క్షణము నుండి మీకు బోధించడానికి ప్రత్యే 
Wa “ 


sa మకడంటూ వుండదు. ఏలయన మీరే స్యయంగా (ప్రతిదాని నుండి 

రచన రటూ. వుంటారు. గాతిచే టై కెగుర గొట్టబడే ఆకు, ఏటి 
గా లు 

గట్వాన తపతపకొట్టుకొనే నీళ్ళు గాలిలో వైన ఎత్తుగా ఎగురుతూ వున్న 

క్‌ త వ 

సదు తలబుద పెద్ద బరువుతో మెల్లగా నడుస్తూవున్న బీదవాడు, జీవితం 


వేరాశ 70 


గురించి అన్నీ తమకే తెలుసుననుకొనే జనులు -- వీరందరినుండి మీరు 


నేర్చుకొంటూవుంటారు. _ అందువలన మీకొక గురువంటూ వుండడు. 
మీరెవరికిని శిష్యులూ కాదు. 


కాబట్టి విధ్యార్హియొక్క కర్తవ్యము కేవలం నేర్చుకొనడం. ఒకప్పుడు 
స్పెయిను దేశంలో గోయా అను పేరుగల ప్రసిద్ధ చిత్రకారుడొక డుండే 
వాడు. అతడానాటి చాల గొప్ప చిత్రకారులలో నొకడు. అతడు చాల 
ముసలి వాడైనప్పుడు తన వర్షచిత్రాలలో నొక దాన్నిక్రింద “నేనింకా 
నేర్చుకొంటూ వున్నాను” అని |వ్రాసికొన్నాడు. మీరు పుస్తకాలనుండి 
చదివి నేర్చుకోవచ్చు. కాని అది అంత ఉపయోగకరం కాదు. రచయిత 
చెప్పదలచిన దేదో అది మాత్రమే మీరు పుస్తకాలనుండి నేర్చుకోగలరు. 
కాని ఆత్మజ్ఞానము ద్వారా నేర్చుకొనే దానికి అంతములేదు. ఆత్మజ్ఞానము 
ద్వారా నేర్చుకోవడమం'కే (శవణ మెట్లు చేయవలెనో, పరిశీలన మెట్లు 
చేయవలెనో తెరిసికోవడం. అప్పుడు ప్రతిదాని నుండి మీరు విషయాలను 
గ్రహిస్తూ వుంటారు. సంగీతము నుండి, లోకులు చెప్పేదానినుండి, వారు 
దానిని చెప్పుకొనే తీరునుండి, కోపమునుండి, లోభమునుండి, కీర్తి కాంక్ష 
నుండి (ప్రతిదాని నుండి మీరు నేర్చుకొంటూవుంటారు. 


ఈ భూమి మనది; ఇది సొమ్యవాదులదీ కాదు, సమాజవాదులది 
కాదు, పెట్టుబడి దారులది కాదు. ఇది మీదీ నాదిన్నీ. ఎట్టి ఘర్షణ 
లేకుండా సుఖసంతోషాలతో జీవించడంకోసమే యిది వున్నది. కాని అట్టి 
జీవన సంపద, అట్టి సుఖము, “ఈ భూమి మనది” అనే భావన -- 
యివి బలవంతం చేస్తే వచ్చేవికావు. చట్టం ద్వారా వచ్చేవికావు. అవి 
మన అంతస్సులో నుండియే పుట్టుకొని రావలెను. ఎందుకంటే, మన 
"మీ భూమిని అందులోని వాటినన్నిటిని (ప్రేమిస్తున్నాము కాబట్టి. అల్లు 
స్థితిలోనే మనము నేర్చుకొంటాము. 


5. ప్రశ్న:- గౌరవమునకు (వేమకు గల భేదమేమి? 


కృష్ణవబార్తి:- ఏ నిఘంటువులో నైనా చూస్తే ఆ. రెండు మాట 


80 ఈ విషయమై ఆలోచించండి 


లకు గల అర్హము తెలుస్తుంది. అంత మాత్రమేనా మీరు తెరిసికొనగో 
రేది? ఆ రెండు మాటలకును గల పైపై అర్హమునా మీరు తెలిసికొన 


గోరేది లేక వాటి అంతరార్హమునా? 


ఎవరైనా ఒక గొప్ప మనిషి, మంత్రిగాని గవర్నరుగాని, వచ్చినప్పుడు 
అందరున్ను అతన్ని చుట్టుముట్టు అతనికెట్టు వంగి వంగి నమస్కా 
రాలు చేస్తారో చూశారా? దానినే మీరు గౌరవం చూపడమంటారు. 
కొని ఆ గౌొరవమంతా వట్ట నటన. దానివెనుక భయంగాని ఆశగాని 
వుంటుంది. అతని నుండి యేదో లాభం పొందాలనే కోరికతో అతని 
మెడచుట్టు ఒక' దండ వేస్తారు. అది నిజమైన గౌరవం కాదు. దేని 
నైనా కొనడం కోసం ఉపయోగించే నాణెం లాంటిదది. మీపనిమనిషి 
మీదగాని పల్లెటూరి వాని మీదగాని మీకు గౌరవముందా? ఎవరినుండై తే 
యేదైనా లాభం వుంటుందని ఆశిస్తామో వాడికి గౌరవం చూపుతాం. 
కాని నిజానికది గౌరవంకాదు. అది మన భయాన్నే సూచిస్తుంది. 
ఆ గౌరవాని కర్ణమే లేదు. నిజంగా మీ హృదయంలో (పేమ అనేది 
వుంచే అప్పుడు మీకు గవర్నరు, ఉపాధ్యాయుడు, సేవకుడు, (గ్రామీణుడు 
అందరూ సమానమే. అప్పుడు మీరందరినీ గౌరవిస్తారు. అందరియం 
దును అభిమానం చూవుతారు. కారణ మేమంళఠు (పేమ (ప్రతిఫలాన్ని 
కోరదు గదా! 


6 జనవరి, 1955 


రి 


క్రమబద్ద మైన ఆలోచన 


జీవితంలో ఎన్నో విషయాలుంటాయి. అందులో ఒకటి బద్దకించడం 
అంటే |ప్రాలుమారిక. మనలో చాలమంది మామూలుగా (ప్రతివిష 
యంలోను బద్దకిస్తారు. దుస్తులు వేసికోవడంలో, నడిచే నడతలో, 
చేసే ఆలోచనలో, పనులు చేసే తీరులో -- అన్నిటిలోను ప్రాలుమాలిక, 
అశ్రద్ధ కనిపిస్తాయి. ఏ సమయానికి చేయవలసిన పనిని ఆ సమయానికి 
చేయక యితరులకు ఇబ్బంది కలిగిస్తారు. మనం గుడ్డలు ధరించడంలో, 
ఆలోచించడంలో, మాట్లాడడంలో, దారిన నడవడంలో, మనకంచు దుర 
దృష్టవంతులను మనం చూచుకొనే తీరులో -- ఇట్లా ప్రతిదానిలోను 
ఒక క్రమమును, ఒక కట్టుబాటును తెచ్చి పెట్టది యేదైనా వున్నదా? 
ఈ కట్టుబాటు యెట్టి బలవంతము లేకుండ, ప్రయత్నము చేయ 
కుండా, కావాలని ముందుగా ఆలోచించి తెచ్చి పెట్టుకొన్నది కాకుండా 
దానంతట అది రావలసిన కట్టుబాటు. ఈ వింతైన కట్టుబాటు 
యెట్లా వస్తుంది? దీని గురించి యెప్పుడైనా ఆలోచించారా? కట్టుబాటు 
అంట నా యుద్దేశ మేమిటో తెలుసునా? ఎటువంటి ఒత్తిడి లేకుండా 
ప్రశాంతంగా కూర్చోవడం, గబగబా కాకుండా సొంపుగా తినవలసిన 
తీరులో తినడం, తీరికగా వుంటూనే ఏది యెప్పుడు ఎట్టా చేయవలెనో 
అట్లా -- పద్ధతి ప్రకారం --- చేస్తూ వుండడం, ఆలోచనలలో స్పష్టంగా 
వుంటూనే, ఇతరులతో స్వేచ్చగా మాట్లాడడం, మాట్లాడించడం వా 
ఇదీ కట్టుబాటు లేదా వ్యవస్త లేదా [క్రమబద్దత అంళకే. జీవితంలో ఈ 
కట్టుబాటును తెచ్చేది యేది? ఇది నిజంగా చాల ముఖ్యమైన విషయం. 
ఇటువంటి కట్టుబాటు దేనిమూలంగా వస్తుందో దానిని తెలిసికోడంలో 
మీరు చదివే చదువు ఉపయోగపడితే అది యెంతో సార్హకమైనదని నేన 


స్‌ ఈ విషయమై ఆలోచించండి 


నుకొంటాను. 

నిజానికి సౌశీల్యము వల్లనే కట్టుబాటు వస్తుంది -- చిన్నచిన్న 
విషయాలలోనే కాదు, అన్ని విషయాలలోను సౌశీల్యమనేది లేకపోతే 
జీవితము అస్తవ్యస్త మై పోతుంది; ఏమి నిజం కాదా? కేవలం సౌశీల్యము 
కలిగివుండడంలో లేదు దాని సార్హకత; కాని సౌగీల్యము కలవాని మనస్సు 
క్రమపద్దతిలో పనిచేయ. సాగుతుంది. దానితో జీవితమంతా క్రమబద్రమౌ 
తుంది. అదియే సౌశీల్యము వలన కలిగే ప్రధాన (ప్రయోజనము. 


శ్షిణ్యముల్కు శక్తి సామర్హ్యములు కలిగి వుండాలని ఆలోచించి పనులు 
చెయాలని పరుల కష్టములందు సానుభూతి చూపాలని తనలో తానొక 
నియమం పెట్టుకొని దాని ప్రకారం పనిచేయసాగితే, ఇతరులను నొప్పిం 
చకుండా వుండడంకోసం గట్టి ప్రయత్నం చేయసాగితే, (క్రమబద్ద జీవితం 
నడపడం కోసం, మంచివాడుగా వుండడం కోసం తన శక్తియుక్తుల 
నన్నింటిని ఉపయోగించి ప్రయత్నించ సాగితే, ఏమవుతుంది? అతని 
ప్రయత్నాలన్నీ అతనికి సంఘంలో గొరవాన్ని తెచ్చి పెడతాయి. కాని 
దాంతో అతని మనస్సు మాత్రం మట్టమైపోతుంది; అందువలన అటు 


వంటివాడు సౌనీల గవంతుడు కానేరడు. 


కాని సౌనీల్యవంతుడగుటకె మనిషి (ప్రయత్నించసాగితేే దయాదా 


ఎప్పుడైనా మీరొక పువ్వును చాల దగ్గరగా వుండి చూచారా? 
అది రేకలన్నిటితో హెచ్చు తగ్గులు లేకుండా, ఎంత అద్భుతంగా 
వుంటుందో! అంతేగాదు, అది యెంతో మృదువుగా, మంచి వాసన 
గలిగి చూడ సొంపుగా నుంటుంది. ఇక్క మనిషి క్రమబద్ద జీవితం 
నడపడానికై (ప్రయత్నిస్తే, అతని జీవితం హెచ్చుతగ్గులు ఒడుదుడుకులు 
లేకుండా, -- ఏది, యెప్పుడు, ఎట్టా వుండవలెనో అట్టా -- కొనసాగవ 
చ్చును. కాని పూవులో వున్నట్టుగా అప్రయత్నంగా వచ్చే సొంపు, సౌమ్యత 
అతని జీవితంలో కన్పించవు. కాబట్టి యిప్పుడు మనకున్న కష్ట మేమంటే, 
యెట్టి ప్రయత్నం చేయకుండానే, మన చేతలు సమతూకంగా వుండాలి, 
మన ఆలోచనలు స్పష్టంగా సహేతుకంగా వివేకవంతంగా సాగాఠి. మన 


(కమదిద్ర మైన ఆలోచన 83 


చూశారూ, క్రమబద్ధ జీవితం నడపడం కోసం తీర్చి దిద్ది నట్టు 
నీటుగా వుండడంకోసం మనం చేసే ప్రయత్నం మన మనస్సును సంకుచి 
తము చేస్తుంది. అది మన అల్పత్వాన్ని సూచిస్తుంది. నా గదిలో ప్రతిదిన్ని 
క్రమ పద్దతిలో వుంచడానికై 'నేను కావాలని ప్రయత్నిస్తూ వుంటే, ప్రతి 
దానిని దేని స్టలంలో దానిని వుంచడంకోసమై జాగ్రత్తపడుతూ వుంతే, 
ఎక్కడ నేను _ అడుగువేస్తున్నానో, ఎటు పోతున్నానో ఇట్టా ప్రతి 
చిన్న విషయంలోను నన్ను చేను ఎల్లప్పుడూ గమనించుకొంటూ వుంకే, 
అప్పుడేం జరుగుతుంది? నాశేగాదు, ఇతరులకున్ను నేనొక భరింపరాని 
పీడగా తయారవుతాను, అందరినీ విసిగిస్తాను. ఏదో యొక స్టితికి చేరా 
లని ఎల్లప్పుడూ ప్రయత్నం చేసే మనిషి, తన ఆలోచనలను ఒక పద్దతి 
ప్రకారం జాగత్తగా కొనసాగిస్తూ ఈ అలోచన మంచిది కాదని అది, 
అది మంచిది కాదని యిది -- యిట్లా ఎన్ను కొంటా ఆలోచనలను 
సొగించేమనిషి - యితరులకు విసుగుపుట్టిస్తాడు, చిరాకు కలిగిస్తాడు. 
అటువంట మనిషి చాల నటుగా కనబడవచ్చు, సహేతుకముగా తూచి 
తూచ మాట్లాడవచ్చు ఇతరుల ఈడ. చాల (శ్రద్ద చూపవచ్చు, వారి 
బాగోగులను పట్టించుకోవచ్చు. కాని జీవితంలో సృజనాత్మక శక్తి వలన 
కలిగెడి ఆనందమును మాత్రము పోగొట్టుకొన్న వాడవుతాడు. 


కావున ఇప్పుడింతకు మనకుగల సమస్య యేమిటి? ఎవరైనా సరే, 
జీవితంలో సృజనాత్మక శక్తివలన గలిగెడి ఆనందమును పొందటమెట్టు? 
చిముక్త భావములు, విశాలమగు ఆలోచనలు కలిగియుండి, వానికి తోడుగా 
మన చేతలు సమతూకములై, మనమాటలు సహేతుకములై మరియు సుస్ప 
ష్టసలై జీవితము సృక్రమపద్ధతిన కొనసాగడమెట్లు? మనలో చాలమంది 
అట్టుండరని నా తలంపు. మన భావములు గంభీరములు కావు; మనము 
మన మనసోబ్బాదయములను దేనియందును పూర్తిగా లగ్నము చేయము. 
నేనొకప్పుడు ఏ-౬'చైన కుచ్చుతోకలు, ఒళ్ళంతా మెత్తని బొచ్చుతో అంద 
మైన రెండు ఎట్టు. ఉడతలను చూచినాను. అవి చాల యెత్తుగా వున్న 


ఈ చిషయమె ఆలోచించండి 


మీదికి పైకిని [క్రిందికిని పరుగెత్తుతూ, పది నిమిషాల సేపు, 

కొకటి తరుముకొంటూ వుండినాయి. ఇదంతా 
ఎండుకోనం? కేవలం జీదితానందమును అనుభవించడం కోసమే! మన 
కటునంటి ఆనందమును. గూర్చి బొత్తిగా తెలియదు. అది ఆభలియ 
వలెనంటే దేని గురించైనా నును భాచచమలు లోతుగా పోవాలి. మన 
జీవితంలో ఉత్కంర పెరగారి -- అది యేదో మంచి చేయడం కోసం 
కాడు. ద్‌ సంఘసంస్కరణ కోసం కాదు. ఉత్కంర (Passion) 
అంటే డేనియండైనా దృఢమైన భావన అత్యంతమగు డాత్ఫుక్యము. 


యా 


అటువంటి. మహత్త (పూర్హమగు ఉత్కంర మనలో కలుగవలెనంచు మన 


DY ర 


ఆలోచనా సరళిలోనే సమూల పరివర్తనము జరగారిి మన సమగ వ్యక్తి 
త(ములోడే పూర్తి మార్చు రావాలి. 


అ 

దేని గురించైనా దృఢమైన భావన మనలో ఎంత తక్కువ మంది 
కుంటుందో మీరు గుర్తి ంచారా? మీరెన్నడైనా వ్సీ ఉపాధ్యాయులను 
గాని మీ తల్లిదండ్రులను. గాని వ్యతిరేకించినారా? ఆ వ్యతిరేకించడం 
య టన నో ఇస్టం లేకపోవడంచేత కాదు; కాని ఏవో కొన్ని పనులు 
మీరు... చేయగనాడడదని చాల గట్టిగా భావించడంచేత. దేనిమీదచై నౌ 
మీకు దృఢమైన భావన లోతుగా నాటుకొని వున్నట్లయితే ఆ దృఢమైన 
భాదనయే వింతగా మీ జీవితాన్ని కనుబద్దం చేయడం గమనించగలరు. 
బు జీవితం స్మకదు దూరాన నడదడం గవమునించగలరు. 


(కదుపద్ద్డతిన నడుచుకోవడం, ఇంటాబయటా నీటుగా నుండడం, 
ఆలోచనలలో స్పస్థ్రత ఇవి బానికచే (ప్రధానం కాదు. కాని సున్నితమైన 
+ రా 

దముశన్సు గలదానిక్కి జారి గుండె గలవానిక్తి నిరంతరము ఆంతరిక వరివ 
నము పొందుతున్న వానికివి చాల ముఖ్యములు. ఓదచాని దుర్తశను, 

ళా 

ధనవంతుడు కారులో పోతుంటే దాగి కారు దుమ్మెగరి మొగంమీద 
మ ఓచ్చగానిని జూచి మీ గుండె కరిగిపోతే, ఇతరుల మాటలను 
వినిపెంచుకోగల అపూర్వమైన శక్తి మీకుంళు, ప్రతిదానిని (పేమార్హ 
తి నే. a] a శ న్‌ gs 
మగు మనస్సుతో మీరు చూడగల్లిత్కే అట్టి వునస్పే మీ జీవితంలో 


(క్రమబద్దమైన ఆలోచన 85 


క్రమబద్దతను, సౌశీల్యమును కొని తెస్తుంది. దీనిని అర్హం చేసికోవడం 
ఉపాధ్యాయునకును, విద్యార్షికిని -- ఇద్దరికిని -- చాల అవసరం. 


దురదృష్టవశాత్తు, తక్కిన (ప్రపంచంలో మాదిరే ఈ దేశంలోను 
దేనిని మనము లక్ష్యపెట్టుము. దేనినీ మనస్సుకు గట్టిగా పట్టించుకోము. 
మనలో చాల మందిమి బుద్దిజీవులము -- అదైనా పెపె అరములో 
మాత్రమె. అంటే మనకు తెలివితేట లెక్కువ. ఏది మంచి, ఏది చెడు 
అనే దాని గురించి, ఏమి ఆలోచించాలి, ఎట్లా ఆలోచించాలి, ఏం 
చెయ్యాలి అనేదాని గురించి మనం తెగ చర్చిస్తాం, వాదిస్తాం. మాన 
సికంగా మనం చాల అభివృద్ది చెందినాం. కాని ఆంతరికంగా మనలో 
సత్తా దాదావు శూన్యం; పనికి వచ్చేదంటూ ఏమీ లేదు. కాని నిజానికి 
లోపలవుండే ఆ _ సత్తాయే సరియైన ఆచరణకు దారి చూపేది. ఆ 
యాచరణ ఏదో యొక అభిప్రాయాన్ని నమ్మకాన్ని అనుసరించి జరిగేది 
కాదు. 


అందువలన మీలో చాల దృఢమైన భావన లుండాలి -- ఉ(దేకము, 
ఉత్కంఠ, (క్రోధము లాంటివి. వాటిని చాల జాగ్రత్తగా గమనించండి; 
వాటితో ఆడుకోండి; వాటి యందరఠి సత్యాన్ని కనుక్కోండి. అట్టు 
గాక వాటిని పూర్తిగా అణచివేస్తే, “చేను కోపం తెచ్చుకోరాదు, నేను 
దేనికినీ ఉదేకపడరాదు, అది తప్పు” అని అంటే అప్పుడు మీ మనస్సు 
క్రమక్రమంగా ఆ యధిప్రాయానికి లొంగిపోయి, దానిలో చిక్కుకొని, 
మట్టుమైపోతుంది. మీరెంతో తెరివిగల వారు కావచ్చు, విజ్ఞాన సర్వస్వ 
[గ్రంథములోని విషయమంతా మీకు కరతలామలకంగా తెలిసి వుండ 
వచ్చు. కాని హృదయమును స్పృశించు దృఢమైన భావనయే లేనిచో, 
మీ అవగాహనము  నిర్గంధ కుసుమము (వాసనలేని పువ్వు). 


ఈ విషయాలన్నీ మీరు మీ చిన్నతనంలోనే అర్థం చేసికోవడం 
చొల అవసరం. అటా” లేనే మీరు సపెదెన తరువాత నిజమెన విపవ 
౧a... త. క్ష ఠా 

వీరులు, (క్రొంతివాదులు కాగలరు. ఏదోయొక వాదము ననుసరించియో 
లేదా ఏదో యొక సిద్దాంతమునో (గంథమునో అనుసరించియో కాకుండ, 


86 ఈ విషయమై ఆలోచించండి 


అసలా పదము యొక్క నిజమైన అర్హములో విప్టవవీరులై [క్రాంతివా 
దులై కడకంట సంపూర్ణ మానవులుగా. జీవింపగలరు. _ తత్తలితంగా 
పాతకాలపు వాసనలచే దూషితమైన అంశము మీలో ఏమాత్రమును 
శేషించదు. అప్పుడు మీ మనస్సు నిర్మలమై, పసిపిల్లల మనస్సువతె 
అమాయికమై రాణిస్తుంది. అట్టి మనస్సే అసాధారణమైన సృజనాత్మక 
క్రియను కొనసాగింప సమర్హము. దీని (ప్రాముఖ్యాన్ని మీరు (గ్రహించక 
పోతే మీ జీవితము ఆనందరహిత మై వ్యర్హ మైపోతుంది. మీ చుట్టునున్న 
సంఘము, మీ కుటుంబము, భార్య లేక భర్త, సిద్దాంతములు, మతములు, 
మత సంస్తలు, రాజకీయ సంస్తలు - అన్నీ మిమ్ము ముంచెత్తి ' వూర్తిగా 
లొంగదీసికొంటాయి. అందువలన మీరు చిన్నప్పుడే సరియైన విద్యను 
పొందడం చాల అవసరం. అందుకోసం యీ బండబారిన నాగరికత 
అనబడే దానిని (బ్రద్దలు కొట్టడంలో మీకు సహాయవడగల ఉపాధ్యా 
యులుండాలి. మీరు చెప్పిందే చెప్పెడి యంత్రముల వలె గాకుండ, 
హృదయములందు సంగీతము గల స్వతంత్ర వ్యక్తులుగా, సృజనాత్మకత 
గల మానవులుగా సుఖసంతోషాలతో జీవించాలి. 


1. ప్రశ్నః" కోవమనగా నేమి? ఎవర్శికైనా కోపమెందుకు వస్తుంది? 


కృష్ణమూర్తిః:- మీ కాల్నివేళ్ళను నేను త్రొక్కితే, లేదా మిమ్ము 
నేను గిల్లితే లేదా మీ వస్తువును దేనినైనా నేను తీసివేసికొంకే మీకు 
కోపంరాదా?. ఎందుకని కోపం రాగూడదు? అసలు కోపం చెడ్డదని 
ఎందుకనుకొంటారు? మీతో ఎవరైనా అట్లా అన్నారా? కాబట్టే ఎవ 
రికైనా కోపమెందుకు వస్తుందో తెలిసికోవడం చాల ముఖ్యం. కోపము 
యొక్క నిజమైన తత్త్యమేమిటో చూడాలి. అంతేగాని కోపము చెడ్డదని 
ఊరక పరికినంత మాత్రాన ఉపయోగంలేదు. 


సరే మీకెందుకు కోపం నస్తుంది? ఎవరైనా మీకు నొప్పి కలిగిం 
చడం మీకిస్టముండదు. ఇది చావకుండా (బతికి వుండడంకోసం. మానవ 
మాకత్రునికుండే మామూలు కోరికలో బ్షది ఒక భాగము. ఎవరెనాసరే ఒక 


(క్రమబద్ర మైన ఆలోచన 87 


వ్యక్తిగాని పప్రభుత్వంగాని, సంఘంగాని మిమ్ము ఉపయోగించుకోరాదని, 
మిమ్ము అణగదొక్కి వేయరాదని, నాశనం చేయరాదని మిమ్ము నిలువు 
దోపిడీ చేయరాదని అనుకొంటారు. ఎవరైనా మిమ్మొక చెంపదెబ్బ 
కొట్టితే మీరు బాధపడతారు; అవమానం జరిగినట్టు భావిస్తారు. అది 
మీకిష్టముండదు. మిమ్ము కొట్టిన మనిషి మీ కంటె పెద్దవాడై బల 
వంతుడై తే, మీరు 'వాళ్ణి మళ్ళీ కొట్టలేరు. అందుకు బదులుగా మీరు 
మరొకళ్లి కొడతారు -- మీ తమ్ముళ్టో, మీ చెల్లెలినో లేదా మీకు 
పనిమనిషి వుంకే ఆ పనిమనిషినో కొట్ట మీ కోపం చల్దార్చుకొంటారు. 
ఈ విధంగా ఈ కోపమనే ఆట కొనసాగుతూ వుంటుంది. 


అసలు, దెబ్బనుండి తప్పించుకోవడం ప్రాణి సహజమైన క్రియ. 
ఎవరైనా మిమ్మెందుకు తమ స్వార్హంకోసం ఉపయోగించుకోవాలి? 
అందుచే దెబ్బ తగులకుండా మిమ్ము మీరు కాపాడుకొంటారు. మీ 
చుట్టూ ఒక రక్షణ (శేణిని, ఒక అడ్డుగోడను నిర్మించుకొంటారు. 
అంతర్గతంగా మీ చుట్టు మీరొక గోడను నిర్మించుకొని మిమ్ము మీరు 
మూసివేసికొంటారు. అంటే మీ మనస్సు సంవేదన శూన్యమౌతుంది. 
అందుచేత మీరు తత్త్వాన్వేషణ చేయడానికి పనికిరారు. మీలో విశాల 
భావాలకు చోటులేదు. మనస్సులో కలిగే వివిధ భావాలను ఖండిస్తు 
న్నట్లు, కోపమును గూడ చాల చెడ్డదని చెప్పి దానిని ఖండిస్తారు. 
అందుచేత మీ హృదయము క్రమక్రమంగా ఎండిపోయి వట్టిపోతుంది. 
అందులో బలమైన భావాలేవియు ఉద్బుద్దమవడానికే అవకాశముండదు. 
ఏమి, మీ కర్హమయినదా? 


2. (ప్రశ్నః మనం మన తల్లులను ఎందుకెక్కువగా (వేమిస్తాము? 


కృష్ణమూర్తి;- మీరు మీ తండ్రిని అసహ్యించుకొ నేటట్టుయితే తల్లిని 
(వేమించ గలరా? జాగ్రత్తగా వినండి. మీరొకరిని ఎక్కువగా (ప్రేమిస్తూ 
వుంటే, అట్టి (ప్రేమకు పొత్రులు కాకుండ ఇతరులను బహిష్కరిస్తారా? 
మీ తల్లిని మీరు నిజంగా (ప్రేమిస్తూ వుంటే మీ తండ్రిని పినతల్లిని, 


88 ఈ విషయమై ఆలోచించండి 


ఇరుగుపొరుగువారిని, మీ పనిమనిషిని గూడ (ప్రేమించరా? మొట్టమొదట 
(ప్రేమభావమంటూ మీలో వుంకే, ఆ తరువాతగదా ప్రత్యేకంగా ఎవరినో 
యొకరిని (ప్రేమించడమనేది? “నా తల్లిని నేను చాల ఎక్కువగా 
(పేమిస్తున్నాను” అని మీరంకే ఆమె యొక్క బాగోగులను -పట్టించుకో 
డం కాదా? అపుడు మీరామెకు ఎన్నో లేనిపోని కష్టాలు కలిగిసారా? 
వ | od 

మీతల్లి బాగోగులు మీరు చూచుకొంటూ వుంటే, మీ తమ్ముడు, చెల్లెలు 
ఇరుగుపొరుగు వారి బాగోగులను గూడ చూచుకోరా? అట్లా చూచు 
కోకపోతే మీరు మీ తల్లిని గూడ నిజంగా (వేమిస్తున్నట్టు కాదు. అప్పుడా 
(పేమ అర్హంలేని కేవలం ఒకమాట, స్వార్హ సాధనకోనం పనికివచ్చే -ఒక 
పనిముట్టు మాత్రమే. 


త. (ప్రశ్నః నానిండా అనవానమ్ము ద్వేవము. (వేమించడమెట్లో 
దయచేసి నాకు నేర్పుతారా? 


కృష్ణమూర్తి (వేమించడమెట్లో ఎవరును ఎవరికిని నేర్పలేరు. 
చేమించడమెట్లో ప్రజలకు నేర్పగల్లితే యిక (ప్రపంచ సమస్య దాదాపు 
తీరినట్టే కాదా? వుస్తకం చూచి లెక్కలు చేయడం నేర్చుకొన్నట్టుగా 
(ప్రేమించడం నేర్చుకోగల్లితే యీ ప్రపంచమే అద్భుతంగా మారిపోతుంది. 
అప్పుడిక్కడ ద్వేషముండదు, దోపిడీ వుండదు, యుద్దములుండవు, బీద 
వారు ధనికులనే భేదముండదు. మనమందరము అన్యోన్య మైత్రితో 
జీవిస్తాము. కాని (పేమ అనేది అంత సులువుగా వచ్చేది కాదు. 
ద్వేషించడమే సులువు. అది యొక పద్దతిలో మనుషులను కలుపుతుంది 
గూడ. అది వారిలో రకరకాలైన (భ్రమలను పుట్టిస్తుంది. యుద్దములో 
చేసికొన్న ట్లు అనేక విధముల పరస్పర సహకారము చేసికోడానికది తోడ్స 
డుతుంది. కాని _పేమభావన చాల కష్టసాధ్యం. మీరు (పేమించడ మెచ్లో 
నేర్చుకోలేరు. కాని ద్వేషమననేమిచో జాగ్రత్తగా గమనిస్తూ, మెల్లగా 
దానిని తొలగించుకోవచ్చు. ద్వేషభావనతో పోరాటం పెట్టుకోకండి. 
“ప్రజలను ద్వేషించడం ఎంత దారుణ మైనపని” అని అనకండి. కాని 
అసలు దేషమంకే యేమిటో డేద్దగా గమనిస్తూ దానిని మెల్లగా జారి 


[క్రమబద్ద మైన ఆలోచన కశ 


పోనిచ్వండి. దానిని (ప్రక్కకు త్రోసి వేయండి. నిజొనికది ముఖ్యంకాదు. 
ముఖ్యమేనుంటు ద్వేషము మీ మనస్సులో నాటుకోకుండా వుండడం. 
అర్హమౌతున్నడా మీ మనస్సు సారవంతమైన భూమిలాంటిది. తగి 
నంత అవకాశమే ము. అడ్డంవచ్చిన (ప్రతసమస్య మడిలోని కలువు 
మొక్కవలె సారవంతమైన ఆ దునోభూమిలో నాటుకపోతుంది. అప్పుడు 
దానిని లాగిపార చేయడం కష్టసాధ్యమవుతుంది. ఆ సమస్యకు నాటు 
కొనడానికి తగినంత సమయం మిరీయకపోతే, దానికప్పుడు పెరగడానికి 
అదకాశంఠేక _బాడిపోతుంది. ద్వేషానికి ప్రోత్సాహమిస్తే, వేరూనడానికి 
పెరగడానికి వక్వమవడానికిన్ని తగినంత సమయమిస్తే, అది యొక 
(బ్రహ్మాండ మైన సమస్యగా తయారై కూర్చుంటుంది. అట్టుగాక ద్వేష 
భాచన తలయెత్తి నప్పు డెల్ల దానిని పట్టించుకోకుండ దానిదారిన దానిని 
పోనిస్తే అపుడు మీ మనన్సు భావుకత లోనికి జారుకోకుండా మిక్కిలి 
గున్నితము సూక్ష్మ గ్రాహకమవుతుంది; కాబట్టి అట్టి మనస్సే (ప్రేమ 
2ఆుగ గలడు. 


ఇండ యాల ద్వారా జ్ఞా నమును పొందడం కసత కోరికలను తీర్చు 
రా 


Of 


డం 3౦ మనస్సు (పయుత్నంచదచ్చు. కొన (పేమనుమాత్రం 
(ప్రయత్నించి సాధించుకోలేడు. (ప్రేమయే మనస్సు వద్దకు రావాలి. 
(పేమంటూవుంటే దానిలో ఇంద్రియ సంబంధమగు శారీరక (ప్రేమ 
తన్‌ Sr విభాగముండదు. (ప్రేమంటే ప్రేదే.... అదే 
అండులో వుండే అసాధారణ విషయము. ఆ గుణమొ కట్‌ సృష్టి 


తత్త (దుంగంతణు పూర్తిగా అర్హదు చేసికానడంలో సహాయపడగలది. 


4. ప్రశ్నః జీవితంలో సుఖమంళు యేమిటి? 


న్స్‌ కో ళ్‌ ఇ 0 నో 
కృష్ణమూర్తి వ మనస్సునకు సంతోషాన్ని కఠిగించేవని చేస్తే 
పరు సుఖం కలుగుతుందని అనుకొంటారు. చాల గొప్ప ధనవం 


తులం కావాలని లేదా చాల అందమైన బాలికను పెండ్లి చేసికోదాలని 
అనుకొంటారు. ' ఏదో బెద్డ పరీక్ష పొసుకొవాలని, అందరూ మిమ్ము 


ఛ్‌ హూ 


90 ఈ విషయమై ఆలోచించండి 


మెచ్చుకోవాలని అనుకొంటారు. ఈ విధంగా మిరు కోరుకొనే కోరికలన్నీ 
నెరవేరితే సుఖం కలుగుతుందని అనుకొంటారు. కాని అది నిజంగా 
సుఖమేనా? ఆ సుఖము త్వరలోనే నణించదా? ప్రొద్దున వికసించి 
సాయంకాలానికి వాడిపోయే పువ్వులాంటేది కాదా ఆ సుఖము? కొని, 
అదే మన జీవితం, అదే మనం కోరుకొనేది. అటువంటి పైపై విష 
యాలతోనే మనం తృప్తిపడతాం. మనకొక కారువుంటి, ఏదైన మంచీ 
యుద్యోగం, సురక్షితమైన పదవి దొరికితే ఏదో యొక పనికిమారిన 
విషయముపె కొంత భావావేశం కలిగితే దానితో తృప్తి పడతాం. ఆ 
సుఖమెట్లాంటిదంశు చిన్నపిల్లవాడు తీవ్రంగా వీస్తూవున్న గారిలో గాలి 
పటాన్ని యెగుర వేసి సంతోషించడంలాంటిది. ఆ సుఖము క్షణభంగురము. 
కొద్ది సేపట్లోనే వాడు ఏడుసూ కన్నీళ్ళు కార్చడం మొదలు పెడతాడు. 
అటువంటిది మనజీవితం. దానితో మనం తృప్తి పడతాం. అంతేకాని, 
“నా హృదయాన్ని, నా శక్తిని నా సర్వస్వాన్ని ధారవోసి నిజమైన 
సుఖమంటే యేమిటో కనుక్కొంటా” మని మనమెన్నటికిని అనము. 
మనం దీనిని తీవ్రమైన విషయంగా తీసికోము, దీని గురించి గట్టిగా 
మనసుకు పట్టించుకోము. అల్వ విషయాలతో సంతృప్తి చెందుతాం. 


అయితే, సుఖమనేది (ప్రయత్నించి సాధించుకొనేది కాదు. అది 
మనము కోరుకోకుండా దానంతట వచ్చెడి ఒక సద్ది. మీరు కేవలం సుఖం 


కోసం ప్రయత్నంచేస్తే ప్రయోజనం లేదు. అది పిలిస్తే వచ్చేది కాదు, 


కోరుకొంశే కలిగేది కాదు. మీరు సుఖంగా వున్నట్టు మీ మనస్సునకు 
తట్టిన మరుక్షణంలో ఆ సుఖ మదృశ్యమైపోతుంది. మీరీ విషయాన్ని 
గమనించలేదని నా అనుమానం. ఏకారణము లేకుండ మీలో తటాలున 
ఆనందానుభూతి కలిగితే అప్పుడు మీ పెదవులమీద _ చిరునవు కనిపి 
సుంది. x నతి ఫ న 
స్తం ఆ సుఖము విముక్త్యృతి ఫలితము. కాని సుఖంగా వున్నట్టు 
మీ మనస్సునకు తట్టిన క్షణమే ఆ సుఖము అంతరానమెపోతుంది. 
క ల ౧౧ ఇ 
మననా ఎరిగి యెరిగి సుఖంగా వుండడమంటే, లేదా సుఖానే (షణ 
చేయడమంటే సుఖమునకు మంగళహారతి పట్టడమే. మీ మనస్సును 
అందరి కోరికలున్ను వైదొలగినప్పుడే సుఖము దర్శనమిస్తుంది. 


డ్రమబద్ద మైన ఆలోచన 91 


మీరు గణితం గురించి ఎంతో చదువుకొన్నారు. దేశచరిత్ర భూగోళ 
శాస్త్రం, సామాన్య విజ్ఞాన శాస్త్రం, పదార్థ విజ్ఞాన శాస్త్రం, జీవశ్నాస్త్రం 
-- ఇంకా ఏవేవో చదవడానికి మీరు కాలమంతా వెచ్చిస్తున్నారు. కాని 
ఉ పేక్షింపరాని అతి ముఖ్యములైన యీ పై విషయాలగురించి మీరుగాని 
మీ ఉపాధ్యాయులుగాని యే మాత్రమైనా కాలాన్ని వెచ్చించినారా? మీరే 
ప్పుడైనా వెన్నెముకను నిటారుగా నిలిపి, (పద్మాసనంలో) కదలకుండా, 
మౌనంగా కూర్చుండి, ఆ మౌనస్రితిలోని అందమును, ఆనందమును 
ఆస్వాదించినారా? ఎప్పుడైనా మీ మనస్సును అల్ప _ విషయాలమీదికి 
పోనీకుండా, విశాలమై గంభీరమైన విషయాలమీదికి స్వేచ్చగా పోనిచ్చి 
సత్యమును అన్వేషించి దర్శించినారా? 


ఈ ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో మీకు తెలుసునా? మన 
ప్రతియొక్కరిలోను ఏమి జరుగుతున్నదో అదే బయటి ప్రపంచంలోను 
జరుగుతున్నది. మనమెట్టున్నామో ్రపంచమట్లా వున్నది. మనలో 
చాలమందిమి అశాంతిలో పడి కొట్టుకొంటున్నాము. అంతా మనకే 
కావాలి అని ప్రతిదీ కూడ బెట్టుకొంటున్నాము. చూచిన దానినెల్ల మన 
సొంతం చేసికోవాలనుకొంటున్నాము. ఇతరులను చూచి, ఓర్చుకోలేము. 
ప్రతివానిని నీది తప్పని నిందిస్తుంటాము. సరిగ్గా అదే జరుగుతున్నది 
బయటి (ప్రపంచంలో కూడ; అయితే యింకొంచెం నాటక ఫక్కీలోను, 
ఇంకొంచెం [క్రూరంగాను -- అంతే తేడా. అయితే మీరుగాన్సి మీ 
ఉపాధ్యాయులుగాని దీనినంతను గూర్చి ఆలోచించడానికి ఏ మాత్ర 
మైనా సమయమును వెచ్చించరు. అట్టుగాక ప్రతిదినం యీ విషయాల 
గురించి లోతుగా, తీవ్రంగా ఆలోచించడానికై మీరు కొంత సమయాన్ని 
వెచ్చిస్తూవుంశే, అప్పుడు మాత్రమే సంఘంలో సంపూర్ణ పరివర్తనము 
తేవడానికి, (క్రొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి బహుశా అవకాశముంటుంది. 
కొత్త (ప్రపంచాన్ని “సృష్టించడం చాల అవసరమని నేను నమ్మకంగా 
చెబుతున్నాను. (క్రొత్త (ప్రపంచమంశే నేటి యీ క్రుళ్ళిన సమాజమే 
మరియొక రూపంలో కొనసాగడం కాదు. మీ మనన్సు చుయుకుగా 
వుండి, మెలకువ గలిగి, (ప్రతిదానిని గమనిస్తూ వుండకపోతే క్రొత్త 


92 ఈ వినయ మై ఆలోచించండి 


ప్రపంచాన్ని సృష్టించలేరు. అందువలన మీరు చిన్నవాండ్డుగా వున్నప్పుడే 
చాల గంభీరమై, ఉపేక్షింపరాని యీ విషయాలను గూర్చి పర్యాలో 
చిస్తూ కొంత సమయాన్ని గడపడం చాల అవసరం. బడిలో బోధించే 
ఏవో కొన్ని పార్య విషయాలను మాత్రమే చదువుతూ రోజులు గడిపే 
శారంశే దానివలన ఏదో యొక వుద్యోగం రావడం తుదకు మృత్యువు 
తప్ప మరియొక (ప్రయోజన మేమీ వుండదు. కాబట్టి యీ విషయా 
లనన్నిటిని మీరు చాల తీవ్రంగా ఆలోచించాలి. ఆ యాలోచనవలన 


అపూర్వమైన ఆనందానుభవము, సుఖానుభవముంటుంది. 


5, ప్రశ్నవా నిజమైన జీవితమనగా నేమి? 


కృష్ణమూర్తి:- “నిజమైన జీవితమనగా నేమి” -- ఈ ప్రశ్న వేసేది 
ఒక చిన్న పిల్లవాడు. ఆటలాడడం, మంచి తిండి తినడం, పరుగే 
త్తడం, దుముకడం, త్రోసుకోవడం - ఇదీ అతనికి నిజమైన జీవితం. 
చూశారా, మనం జీవితాన్ని వాస్తవమైనదని, అవాస్తవమైనదని రెండుగా 
విభజించుతాం. వాస్తవమైన జీవితమంళే మీరు (ప్రేమించే పనిని, అందులో 
పూర్తిగా లీనమైపోయి చేయడం. అట్టి జీవితంలో అంతర్విరోధముం 
డదు; తలపులకు చేతలకు పొందిక లేకపోవడమంటూ వుండదు. మీరు 
*సేదానికి చేయవలెనని అనుకొన్నదానికి మధ్య పోరాటముండదు. 
తమప్పుడొక అఖండమైన, అవిభక్తమైన (ప్రక్రియ; ఏకతానముగా సాగు 
ఎట్టుది. అందులో అత్యంతానందముంటుంది. అట్టు స్తితి రావాలలటు 
మానసికంగా మీ రేవ్యక్తిమీదను, సంఘము మీదను ఆధారపడరాదు. 
ఆంతరికంగా సంపూర్ణ వైరాగ్యముండాలి. అప్పుడు మాత్రమే మీరు మీ 
(ప్రేమించిన పనిని చేయడానికి, చేసే పనిని (ప్రేమించడానికి అవకాశముం 
టుంది. మీలో సంపూర్ణ పరివర్తనము కలిగినపుడు మీరు తోటమాలిగా 
పనిచేస్తున్నా దేశమునకు ప్రధానమంత్రిగా వున్నా లేక మరింకే పనిని 
చేస్తున్నా ఒకటే. అప్పుడు మీరు చేసే పనిని మీరు (ప్రేమిస్తారు. ఆ 
(ప్రేమలో నుండి అపూర్వమైన నృజనాత్మకభావన కలుగుతుంది? 
7 జనవరి, 1955 


9 


ఐముక మగు మనస్సు 


నేర్చుకోవడమంశు యేమిటో తెలిసికోవడం చాల ఆసక్తిదాయకంగా 
వుంటుంది. అది మీకు తెలుసా? గణితము, భూగోళ నాస్త్రము, 
దేశచరిత్ర మొదలైనవి ఏదైనా వుస్తకం చదివిగాని, లేదా ఎవవైనా ఒక 
ఉపాధ్యాయుడు చెబితే విని గాని నేర్ఫుకొంటాము. అమే లండను, 
ఎక్కడ వున్నదో, మాస్కో ఎక్కడవున్నదో, న్యూయార్కు ఎక్కడ 
వున్నదో తెలిసికొంటాం. ఏదైనా యంత్రం ఎట్లా పనిచేస్తుంది, పక్షులు 
తమగూళ్ళ నెట్టా కట్టుకొంటాయి, అవి తమపిల్లల భద్రత కోసం ఏమి 
చేస్తాయి -- ఇటువంటి విషయాలను గూడ పరిశీలనగా చూచిగాని, పుస్త 
కొలు చదివిగాని, ఉపాధ్యాయులు చెచితే వినిగాని మనం నేర్చుకొంటాం. 
నేర్చుకోడంలో ఇది యొక మార్గము. 


ఇక నేర్చుకోడానికి మరియొక మార్గం లేదా? స్వానుభవం వలన 
గూడ మనం నేర్చుకోమా? మనం నదిలో ఒక పడవను, దాని 
తెరచాపలను, అవి నిశ్చలమైన నీటిలో ప్రతివించించడాన్ని చూస్తే అది 
ఎంతో అద్భుతమైన అనుభవంకాదా? అప్పుడేమి జరుగుతుంది? మనస్సు 
తనకింతకు ముందు తెలిసి యున్న విషయాలతో బాటు ఈ అనుగ 
వాన్ని కూడ తనలో భద్రపరచుకొంటుంది. మరునాడు సాయింకాలం 
పడవను మళ్ళీ చూద్దామని, చూచి, (క్రిందటి నొటి వలె ఆనంచానుభీవ 
మును పొందుదామని జీవితంలో ఎప్పుడో అరుదుగాగాని లభించని శాంతిని 
మరల ఒక సారి పాందుదామని, అక్క డికి వెళ్ళుతాము. మనస్పీవిధంగా 
తానుపొందిన అనుభవాలను పట్టుదలతో తనలో భద్రంగా నిలువచేసి 
కొంటూ వుంటుంది. “స్మృతి” లేదా “జ్ఞప్తి” యని పిలువబడే 
ఆయనుభవాల రాగియే కాదా ఆలోచనలకు మూలము? ఆలోచించడ 


94 ఈ బిషయమై ఆలోచించండి 


మని మనము దేనినంటామో అది స్మృతిమూలకము. నదిలో పడవను 
చూచి, ఆనందమనుభవించి ఆయనుభవాన్ని జ్ఞప్తిరూపేణ భద్రవరచుకొ 


నియుండిి మరల - ఇంకొకసారి దానిని అనుభవింపగోరుతాము. ఈ 
విధంగా ఆలోచనా ప్రక్రియ కొనసాగుతూ వుంటుంది, అవునుకదా? 


చూశారా, ఆలోచించడ మెట్లో మనలో చాలతక్కువ మందికే 
తెలుసు. మనలో చాలమంది ఏదో పుస్తకంలో చదివిన దానిని 
లేదా ఎవరైనా మనకు చెప్పిన దానిని తిరిగి ఒప్పజెపుతూ వుంటాం. 
మన ఆలోచన మిక్కిలి పరిమితమైన మన _అనుభవాలనుండి మాత్రమే 
సాగుతుంటుంది. మనము ప్రపంచమంతా పర్యటించిన, అసంఖ్యాకమైన 
అనుభవాలను పొంది, వివిధ (పజలను గలిసికొని వోరు చెప్పినదంతా విని, 
వారివారి అలవాట్లను మతములను, ఆచారవ్యవహారములను గమనించి 
అదంతా మనమనస్సులో జ్ఞాపక ముంచుకొంటాం. దానిమీద ఆధారపడి 
మనం. మన ఆలోచనలను సౌగ్గస్తూవుంటాం. ఒక దానితో మరియొ 
కదానిని పోల్చడం; వాని బాగోగులు విమర్శించడం తుదకోకదానిని 
ఎన్నుకోవడం -- ఈ ప్రక్రియ ద్వారా జీవితమునెడల మనమవలందిం 
చవలసిన ఒక సక్రమ వైఖరిని కనుగొన గలమని ఆశిస్తాం. కానీ ఆ 
విధమైన ఆలొచన చాల పరిమితమైనది; అది ప్రసరింపగల క్షేత్రము చాల 
చిన్నది. నదిలోని పడవను, స్మశానానికి తీసికొని పోతున్న శవమును ఒక 
బరువైన మోప్పును మోయుచున్న పల్లి పడుచును చూడడం లాంటి 
అనుభవాలు మన మనస్సులో ముద్రింపబడి వుంటాయి. కాని మన 
మనస్సులు ఎంతగా కొరడు పారి వుంటాయంటి, ఆయనుభవాలు 
మనలో లోతుగా దెగవు, పక్వానికి రావు. మన చుట్టూరా వున్న ప్రతి 
దానికి మనం స్పందిస్తూ వున్నప్పుడు మాత్రమే వివిధ సంస్కారములచే 
నిబద్దముగాని క్రొత్తదగు ఆలోచనావిధానము మనలో ఆరంభమౌతుంది. 
దున మూలోచించే తీరులోనే మార్చు వస్తుంది. 


మీరొక దిధమైన నమ్మకాలను వదలక గట్టుగా పట్టుకొని వుంకే ఆ 
నమ్మకాల మిదగల దురభిమానం తోనే (పతి దానిని చూడడం మొదలు 


విముక్త మగు మనను )) 95 


పెట్టుతారు. అంతేగాని సత్యముతో మీకెట్టి సంబంధమును వుండదు. 
పల్లిపడుచులు పెద్ద వెద్ద బరువులను తల మీద పెట్టుకొని పట్టణమునకు 
మోసికొని పోతూవుంకే మీరెన్నడై నా చూచారా? చూచినప్పుడేమి 
జరుగుతుంది? మీకెట్టి అనుభూతి కలుగుతుంది? ' లేక ఇటువంటి 
స్త్రీలను చాల మందిని మీరనేక పర్యాయాలు చూచివుండడం చేత బాగా 
అలవాటు పడిపోయి వాండ్లను గమనించనే గమనించరా? గమనించినా 
మీమనస్సులకు పట్టదా? పోనీ, మొదటిసారిగా మీరు దేనినెనా గమనిసే 
ఏంజరుగుతుంది? మీరు మీమీ దురభిమానాలు, దుర్చరమలకనుగుణంగా 
మీరు చూచిన దానికి మీరు యాంత్రికంగా (ఏమీ ఆలోచించకుం 
డానే) అర్హము చెప్పుకోరా? అప్పుడు సామ్యవాదిగానో, సమాజవాదిగానో, 
భూస్వామ్యవాదిగానో ' లేక మరొకవాగిగానో మీ మీ సంస్కారాలక 
నుగుణంగా మీ మీ అనుభవాలు, ఆలోచనలు వుంటాయి. అయితే 
యిందులో ఎవరును మీరు గాకపోయినచో ఆయా నమ్మకాలు, అభిప్రా 
యాలనే తెరగుండా చూడరు గాబట్టి అప్పుడు మీరు దేనిని చూసా 

దానితో మీకు సాక్షాతృంపర్కము కలిగి మీకున్ను మీరు చూచిన దాని. 

మధ్య ఎంతో అద్భుతమైన సంబంధమొకటి వున్నట్టు గమనింపగలరు. 
మీకు దేని యందును దురభిమానంగాని, షక్షపాతంగాని లేని. యెడల, 
మీ మనస్సులు నిర్మలములై వున్నయెడల, అప్పుడు మీ చుట్టూ వున్న 
సృష్టియంతయు అత్యంత సజీవమై అపూర్వ మనోహరమై కనిపిస్తుంది. 


అందువలన మీరు చిన్నవారుగానున్నప్పుడే యీ విషయాల నన్ని 
టిని గమనించడం చాల అవసరం. నదిలో పోతున్న పడవను, నది మీద 
పోతున్నరెలును, పెద్ద బరువుమోయుచున్న పొలంకావును -- అందరినీ, 
అన్నిటిని జాగ్రత్తగా గమనించండి. ధనవంతుల దురుసుతనాన్ని, మంత్రులు 
తదితర ప్రముఖుల అహంకారాన్ని అన్నీ తమకే తెలుసునను కొనేవారి 
గర్వాన్ని చక్కగా పరిశీలించండి. వాండ్ల తీరును గమనించండి. అంతే 
గాని విమర్శించకండి. మీరు విమర్శించిన మరుక్షణం వారికిని మీకును 
గల సంబంధము తెగిపోతుంది. మీకును వారికిని మధ్య అడ్డుగోడ 
యేర్చడుతుంది. అట్టుగాక కేవలం పరిశీలనగా గమనిస్తూ వున్నట్లయితే 


96 ఈ విషయమై ఆలోచించండి 


అప్పుడు ప్రజలతోను పదార్హములతోను మీకు ప్రత్యక్ష సంబంధ మేర్చడు 
తుంది. మీరు, ఎట్టి విమర్శ చేయకుండా ఎట్టి నిర్ణయానికి రాకుండా 
ఏమరుపాటు లేకుండా (ప్రతిదానిని సూటిగా చూడగర్లితే, మీ ఆలోచన 
అద్భుతంగా పదునవడం గమనిస్తారు. అప్పుడు మీరు నేర్చుకొనే దానికి 
అంతరాయమంటూ వుండదు. నిరంతరము నేర్చుకొంటూనే వుంటారు. 


మీ చుటూర, ఎటు చూచినా జనన మరణాలు ధనంకోసం 
పదవికోసం అధికారంకోసం పెనగులాటలు,. తుదిమొదలులేని సాంసారిక 
జీవితమున్ను కనిపిస్తాయి. మీరు చిన్నవాండ్లే అయినప్పటికిన్ని “ఇదంతా 
యేమిటని ఎప్పుడో ఒక సారైనా ఆశ్చర్యపడరా? చూశారా ప్రతిదా 
నికిన్ని మనకు సమాధానం కావాలి. ఇదంతా యేమిటో మనకెవరో 
చెప్పాలి. అందుకోసం యేదో రాజకీయ గ్రంథమో, ధార్మిక (గంథమో 
తీసికొని చదవడం మొదలుపెడతాం. లేదా మనకు దాని గురించి 
చెప్పమని ఎవరినో అడుగుతాం. కాని ఎవరూ మనకు చెప్ప లేరు. 
జీవితమనేది పుస్తకాలు చదివి అర్హంచేసికొనేదికాదు. ఎవరికో శిష్యరికం 
చేసిగాని ఏవైనా ప్రార్ధనలు చేసిగాని దాని (ప్రాముఖ్యాన్ని (గహించలేము. 
దానిని ఎవరంతట వారు గ్రహించవలసిందే. దానిని గ్రహించవలెనం కే 
మనం చాల చులుకుగా, అప్రమత్తంగా వుండాలి. జాగ్రత్తగా (ప్రతిదానిని 
గమనిస్తూ వుండాలి. మన చుట్టూరా వున్న (ప్రతిదానియందును (శద్హ 
చూపాలి ఆసక్తి చూపాలి అప్పుడే అసలు సుఖమంకే యేమిటో 
ెలిసికోగల్లుతాము. 


చాలమంది యొక్క జీవితాలలో సుఖసంతోషాలంటూ వుండవు. 
దానికి కారణం వారి హృదయాలలో (పేమభావన అంటూ లేకపోవ 
డమే. మీకును మరియొకరికిని మధ్య అడ్డుగోడలు లేకపోతే, ఎవరినె నా 
కలిస కొన్నప్పుడు వారి తప్పాప్పులవై పు మన దృష్టి పోకుండా విమ 
ర్భించకుండా వారిని గమనించి చూడ గల్లితే, నదిలో తెరచావెత్తికొని 
పోవుచున్న పడవను చూచి దాని సౌందర్యమున కానందింపగల్సితే, అప్పుడు 

మీ హృదయాలలో | పేమ . 
((ఎబు ఉత్పన్నమవుతుంది. దేనినైనా యథాతథంగా 


చూడగలగార్సి అంతేగాని మీ పిచ్చితలంపులు మీ దృష్టి కడ్డురాగూ 
డదు. [్రద్దగా అవలోకించిన చాలును. కేవల మిట్టి అవలోకనము 
వలన చెట్లను, పక్ష్షలను, మనుష్యులు నడవడాన్ని, పనిచేయడాన్ని, 
చిరునవ్వు నవ్వడాన్ని ఇట్టా ప్రతిదానిని మెలకువతో గమనించుచుండడం 
వలన మీలో ఏదో మార్పురావడం కనుగొంటారు. మీలో ఈ అపూర్వ 
పరివర్తనము కలుగనిద్కే మీ హృదయంలో (పేమ ఉద్భుద్దము కానిదే, 
జీవితము సార్హకముకాదు. ఈ "తన్ని విషయాల (ప్రాముఖ్యమును తెలిసికోవ 
డంలో మీకు సహాయపడడం కోసం మును ముందుగా మీ విద్యాబోధకులకు 
విద్య బోధించడం చాల అవసరము. 


1. ప్రశ్నవ- భోగమయ జీవితము నదువవలెనని మనమెందుకు కోడు 
కొంటాము? 


కృష్ణమూర్తి:- భోగమయ జీవితమంకే యేమిటి? శుభ్రమైన 
బట్టలు వేసికోవడం, శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవడం, మంచి తిండి 
తినడం -- దినిని మీరు భోగమయ జీవితమంటారా? అయితే యివే 
తిండి లేని వానికి, గుడ్డ పేలికలు కట్టుకొ నేవానికి, ప్రతిదినం స్నానం 
చేయలేని వానికి భోగములుగా కనిపిస్తాయి. అందువలన భోగములనేవి 
వారి వారి కోరికలను బట్టి, మనిషి మనిషికీ భేదిస్తాయి. ఇదంతా తర 
తమ భావములకు సంబంధించిన విషయము. 


భోగమయ జీవితాన్ని మీరు కోరుకొ నేటట్టయితే ఎల్లప్పుడు సోఫా 
మీదనో, మెత్తని _ కుర్చీలోనో సుఖంగా కూర్చోవాలని మీరు కోరు 
కొంటూ వుంటి ఏం జరుగుతుందో తెలుసునా? మీ మనస్సుకు 
నిద్రమత్తెక్కువవుతుంది. కొంత శరీర సౌఖ్యం వుండడం మంచిదే కాని 
దాని కెక్కువ ప్రాధాన్యమిస్తే మనస్సు నిద్ర పోవడం మొదలు పెడు 
తుంది. లావుపాటి మనుషులు చాలమంది ఎంత సుఖంగా వుంటారో 
ఎప్పుడైనా గుర్తించారా? వాండ్ల శరీరం మీద పొరలు పొరలుగా క్రొవ్వు 
చేరుకొని పోవడంచేత వాండ్డు దేనికిన్నీ తొందరగా కలతచెందరు. ఇది 


98 ఈ విషయమై ఆలోచించండి 


వారి శరీర పరిస్తితి. కాని మనస్సులో గూడ ఈ క్రొవ్వు పొరలే 
ర్పడతాయి. అట్టి మనస్సుకు ఎవరైనా వచ్చి తన్ను ప్రశ్నించడం, 
తన శాంతికి భంగం కలిగించడం ఇష్టముండదు. అటువంటి మనస్సు 
మెల్లమెల్లగా నిద్రలోకి” జారుకొంటుంది.. మనమిప్పుడు విద్యయని దేనిని 
' పిలుస్తున్నామో అది విద్యార్తిని మామూలుగా నిద్రపుచ్చేది. ఎందుకంటే, 
అతడు నిజంగా వాడిగా సూటిగా ప్రశ్నిస్తే - ఆంతర్యమును బయటికిలా 
గగల ప్రశ్నలు వేస్తే, ఉపాధ్యాయుడు కలతచెంది, ఏమి జవాదివ్వవలెనో 
తోచక్క “ముందు పాఠం కానీయండి” అని తప్పించివేస్తాడు. 


కాబట్టి మన మనస్సు ఏదైనా ఒక సౌకర్యానికి గాని ఒక అలవా 
ఎకు గాని ఒక నమ్మకొనికిగాని “మాయిల్లు అనిచెప్పుకొనే ఒక స్టలా 
గాని కట్టుబడి పోయినట్టయితే అప్పుడది మెల్లగా నిద్రపోసాగుతుంది. 
; విషయం అర్హం చేసికోవడం ముఖ్యం. అంతే గాని భోగమయ 
ఎతం గడువుతున్నామా లేదా అనేది ముఖ్యం కాదు. ఎల్లప్పుడును 
మరుకుగా అప్రమత్తంగా, మెలకువతో వుండే మనస్సు శరీర సౌఖ్యానికి . 
ఎన్నటికిని కట్టుబడిపోదు, భోగమయ జీవితమును అదికోరదు. దానిని 
అది లెక్క సేయదు. స్‌ో అల్పంగా గుడ్డలు ధరిన్తాడన్న మాత్రాన, అట్టి 
వాని మనస్సు హెచ్చరిక గలిగి అప్రమత్తంగా వుంటుందనడానికి వీలులేదు. 
వెకి చూడడానికి చాల సాదాగా, నిరాడంబరంగా వుండే సన్న్యాసి లోలో 
లగూడ అట్టు వుంటాడనడానికి వీలులేదు. అతని మనస్సు ' సంకీర్ణ మై, 
గిగీల్యమును పెంపొందించుకొన ప్రయత్నిస్తూ సత్యమును, దైవమును 
సాక్షాత్కరింప గోరుతూ వుండ వచ్చును. ఇంతకును ముఖ్యమేమిటంటే 
మనిషి యొక్క మనస్సు మిక్కిలి నిర్మలంగా నిరాడంబరంగా పవిత్రంగా 
వుండాలి, నమ్మకాలతో భయాలతో లెక్కలేని కోరికలతో నిండిపోయి 
యుండరాదు. అట్టుమన స్పే సరిగా ఆలోచింప గలదు. అ న్వేషింపగలదు, 
కనుగొనగలదు. 


2. ప్రశ్నః;- మనం మన వరినరాలతో వోరాటంనబ్పుతూ వున్నంత 
కొలం జీవితంలో శాంతి వుంటుందా? 


విముక్తమగు మనస్సు రశ 


కృష్ణమూర్తి:- పరిసరాలతో పోరాటం సల్పవలసిన అవసరం లేదా? 
వాటిని భేదించుకొని బయటికి రానక్కర లేదా? మీ తల్లిదండ్రుల నమ్మ 
కాలు, మీరున్న _ సంఘముయొక్క పూర్వచరిత్ర, మీ సంప్రదాయాలు, 
మీరు తినే ఆహారము, మీ చుట్టు వుండే మతము, పూజారి, పురోహి 
తుడు, ధనవంతుడు, బీదవాడు -- ఇవన్ని కలిసి మీ పరిసరాలవుతాయి. 
ఆ పరిసరాలను ఎదురు తిరిగి ప్రగ్నించి, వాటిపై తిరుగబడి, వాటిని 
భేదించుకొని బయటికి రావద్దా? మీరు తిరుగబడకపోతే, మీ పరిసరా 
లకు ఊరక లొంగి పోతే అప్పుడొక విధమైన శాంతి వుంటుంది. కాని 
అది మృత్యు శాంతి, జీవము లేని శాంతి. అట్టుగాక గట్టి (ప్రయ 
త్నంతో మీ పరిసరాలను భేదించుకొని బయటికి వచ్చి సత్యమేదో మీ 
యంతట మీరు తెలిసికొన గల్గితే. అప్పుడు. లభించే శాంతి మరియొక 
విధమైనది. ఆ శాంతి నిలువ నీటివలె జీవము  లేనిదికొదు. కాన 
పరిసరాలతో పోరాటము చాల అవసరము; అది తప్పదు. కాబట్టి శాంతి 
కాదు ముఖ్యము, పరిసరాల నర్హము చేసికొని, వాటిని బ్రద్దలుకొట్టుకొని 
బయటికి రావడం ముఖ్యము, అప్పుడే శాంతి లభిస్తుంది. అట్టుగాక 
, పరిసరాలకు లొంగి పోవడం ద్వారా శాంతి రావాలని కోరితే నిద్రమత్తు 
మిమ్మలిని (కమ్మి వేస్తుంది. 'దానికంటి చావడంమేలు. అందుచేత చాల 
చిన్నవయస్సునుండి మీలో తిరుగబడే . స్వభావముండాలి. అదిలేనిచో 
కేవలం క్షయించిసోతారు, ఏమి పోరా? బ్‌ 


3, వ్రశ్నవా మీరు నుఖంగా వున్నారా లేదా? 


కృష్ణమూర్తి:- నాకు తెలియదు, నేను దానిగురించి ఎన్నడును 
ఆలోచించలేదు. సుఖంగా వున్నామని ' మీ రనుకొన్న మరుక్షణం మీరు 
సుఖవంతులుకారు, మీ సుఖమాగిపోతుంది, పోదా? మీరు ఆనందంతో 
కేరింతాలు కొడుతూ ఆడుకొంటూ వున్నప్పుడు, తటాలున మీరానం 
దంగా వున్న విషయం మీ మనస్సునకు తట్టగానే' ఏమవుతుంది? మీ 
ఆనందం ఆగిపోతుంది. ఇది మీరు గర్మించారా? అందువలన సుఖమ 
నేది మీరాసంగతి గుర్తించ గానే తొలగిపోవునట్టిది. 


100 ఈ వినయమై ఆలోచించండి 


మంచి వాండ్డుగా వుండాలని. మీరు ప్రయత్నిస్తే, మంచివాండ్లవు 
తారా? మంచితనమనేది సాధన చేస్తే వచ్చేదా? లేక ప్రతిదానిని 
చూస్తూ జాగ్రత్తగా గమనిస్తూ, అవగాహన చేసికొంటూ వుంటే దానంతట 
అది సహజంగా వచ్చేదా? అదే విధంగా సుఖంగావున్నామని మీ మనస్సు 
నకెప్పుడై తే తట్టుతుందో అప్పుడే ఆ సుఖము కిటికీ గుండా అంతర్జానమై 
పోతుంది. సుఖాన్వేషణ మనేమాట అసంబద్ధమైనది, అసంగతమైనది. 
ఎందువల్లనంటే సుఖంకోసం అన్వేషణ చేసినంతకాలము అది రాదు; 

ధా 
అన్వేషణ మానివేయగనే అది సిద్దిస్తుంది. 


వినయము అనేమాటకు అర్హమేమిటో తెలుసునా? మీరు విన 
యాన్ని కృషిచేసి అభివృద్ధి చేసికోగలరా? ప్రతిదినము పొద్దున్నే లేచి 
“నేనికమీదట వినయంగా వుంటాను” అని జపంచేస్తూ వుంకే వినయం 
గలవారలౌతారా? లేక మీలో గర్వము, అహంభావము తొలగిపోతే, 
వినయము దానంతట అదే సహజంగా వస్తుందా? అదే విధంగా సుఖనిరో 
ధకములయిన చింత, నిర్వేదము, భద్రతకోసం ప్రయత్నమును నిలిచిపోతే, 
అప్పుడుండేది సుఖమే!! దానికోసం వేరే ప్రయత్నం చేయనక్కర లేదు. 


మీలో ఎక్కువమంది యెందుకని అంత నిశ్శబ్దంగా కూర్చొని 
వున్నారు? నాతో ఎందుకు చర్చించరు? మీ మనస్సులోని ఆలో 
చనలన్సు అభిప్రాయాలను ఎంత చెడ్డగానైనా సరే వైకి చెప్పికోవడం 
చాల అవసరం. దాని వలన మీకు చాల (పయోజనముంటుంది. అది 
యెందుకో చెబుతా, వినండి. మీ మీ ఆలోచనలను అభిప్రాయాలను, 
ఎంత సంకోచంతోనైనా సరే ఇప్పుడు వై కిచెప్పుకోవడం ఆరంభిస్తే, మీరు 
వెద్దేన తరువాత మీ పరిసరాలుగాని, తల్లిదండ్రులుగాని సంఘముగాని 
సంప్రదాయముగాని --_ యేదిన్నీ మిమ్ము అణచివేయలేదు. మీ గొంతు 
నొక్కి వేయలేదు. కాని దురదృష్టవశాత్తు, మీ ఉపాధ్యాయులు మిమ్ము 
లను ప్రశ్నలు వేయడానికి [పోత్సహించరు; మీ ఉద్దేశము లేమిటని 
అడుగరు, 


విముక్తమగు మనస్సు 101 


4. ప్రశ్న మనమెందుకు విడుస్తాము? దుఃఖమంళే యేమిటి? 


కృష్ణమూర్తి:- ఒక చిన్న పిల్లవాడు అడుగుతున్నాడు - మనమెం 
దుకు ఏడుస్తామన్సి దుఃఖమంటే యేమిటని. మీరు ఎప్పుడు ఏడుస్తారు? 
మీరాడుకొనే బొమ్మను ఇంకెవరైనా తీసికొనిపోతే లేదా మీకు దెబ్బ 
తగిలితే లేదా మీరు ఆటలో ఓడిపోతే లేదా మీ ఉపాధ్యాయులుగాన్సి 
తల్లిదండ్రులుగాని మిమ్ము తిడితే లేదా ఎవరైనా మిమ్ము కొడితే 
మీరు ఏడుస్తారు. మీరు వెద్దవారయ్యే కొలది ఏడవడం క్రమంగా తగ్గిపో 
తుంది. ఎందుకనంటే జీవితాన్నెదుర్కొనడంలో మీరు గట్టిపడిపోతారు. 
'పెదైన తరువాత గూడ ఏడ్చేవాళ్ళు మనలో చొల తక్కువ మంది 
మొత్రమే. ఎందువల్లనంటే, చిన్న తనంలో వుండే మెత్తని మనస్సు 
పెద్దె తే వుండదు, దాని అపూర్వమైన నున్నితత్వము నశించిపోతుంది. 
కొని దుఃఖమనేది మన మేదైనా పోగొట్టుకొం కేనో, ఎవరైనా మన 
కడ్డం తగిలితేనో మనకాశాభంగము కలిగితేనో వచ్చేది మాత్రమే కాదు. 
దుఃఖమనేది చాల లోతైనది. అవగాహన లేకపోవడమనే స్థితి యొక 
టున్నది. అవగాహన లేనప్పుడు _దుఃఖముంటుంది. మనస్సు తాను 
కల్ప్సించుకొన్న అడ్డుగోడలను దాటి ముందుకు పోలేకపోతే అది యొక 
పెద్ద దుఃఖమే. 


క. ప్రశ్న :- శరణ లేకుండ మనమెట్టు నమ(గ్రతను సాధింవగలము?” 


కృష్ణమూర్తి :- ఘర్షణ వుండగూడదని మీరెందుకను కొంటారు? 
దానినెందుకు ఆశ్షేపిస్తారు? ఘర్షణ మిక్కిలి దారుణమైనదని మీరను 
కొంటున్నట్లున్నది. ప్రస్తుతము మీకును నాకును మధ్య ఘర్షణమున్నది. 
మనం ఘర్షణ వడుతున్నాము -- పడడం లేదా? నేనేదో మీకు చెప్పడా 
నికై ప్రయత్నిస్తున్నాను, కొని మీరర్హము చేసికోవడం లేదు. అందువలన 
మనిద్దరి మధ్య ఇప్పుడు ఘర్షణ వున్నది, అశాంతి వున్నది. అయితే 
దానివలన తప్పేమి? మీ శాంతికి భంగము కలుగకూడదా? మీరెంత 
(ప్రయత్నించినా, ఘర్షణ లేకుండా సమగ్రత రాదు. ఘర్షణ ద్వార్కా 


102 ఈ విషయమై ఆలోచించండి 


ఆ ఘర్హణను అర్హం చేసికొనడం ద్వారానే, సమగ్రత లభిస్తుంది. 


సమగ్రత చాల దుర్లభమైన వాటిల్లోనొకటి. సమగ్రత అనగా 
(త్రికరణ శుద్ది. అంటే మీరు చేసే పనులలో, చెప్పే మాటలలో 
ఆలోచించే ఆలోచనలలో అభిన్నత్స్వముండడం. అన్యోన్య సంబంధమును 
అర్హము చేసికోకపోతే త్రికరణ శుద్ది కలుగదు. అన్యోన్య సంబంధమనగా 
సంఘముతో, బీదవానితో పల్లెటూరివానితో బిచ్చగానితో కోటీశ్వరునితో 
గవర్నరుతో మీకు గల పరస్పర సంబంధమే. ఈ సంబంధాన్ని అర్హంచేసి 
కోవాలంటే దానితో ఘర్షణపడాలి. పరంపరాగతమైన మీ సంప్రదాయము 
చేతను తల్లి దండ్రుల చేతను, పూజారి చేతను వురోహితుని చేతను, 
మతము చేతను, సంఘమందలఠి ఆర్థి కవ్యవస్త్ర చేతను నిర్ణయింపబడిన విలు 
వల నన్నింటిని మీ రెదురుతిరిగి ప్రశ్నించాలి. అంతేగాని వాటిముందు 
గుడ్డిగా తలవంచరాదు. అందువల్లనే ఎదురు తిరిగి ప్రశ్నించడం చాల 
అవసరం, లేకపోతే మీలో (త్రికరణ శుద్ది కలుగదు. సమగ్రత రాదు. 


10 జనవరి, 1955 


10 


అంతస్పౌందర్యము గుమ 


పచ్చపచ్చని పంటచేలు, అస్తమించుచున్న సూర్యుడు, నిశ్చల మైన 
సరోవరము, మంచుతో కప్పబడి వున్న పర్వత శిఖరములు -- వీటినుండి 
వచ్చి సర్వత్ర వ్యాపించెడి ఒక అద్భుతమైన (ప్రశాంతతను మరియు 
సౌందర్య భావనను మనమెప్పుడో ఒకప్పుడైనా చవిచూచీ వుంటాము. 
ఇంతకును అందమంశు యేమిటి? అది మన మనస్సులో కలిగిన అను 
భూతి మాత్రమేనా లేక (పత్యక్షానుభూతికి ఇంద్రియాను భవమునకు 
తోడు మరేదైనా వున్నదా? మీరు వేసికొనే బట్టలను ఎన్నుకోవడంలో 
మీకు తగినంత నేర్చుంటి, ఒకదానికొకటి పొనగునట్టు రంగులను మీరు 
ఉపయోగించగరిగితే, మీ (ప్రవర్తన గౌరవనీయంగా వుంటే, మీ వాక్కు 
శాంత గంభీరంగా వుంటి, మీరు తలెత్తుకొని రీవిగా నడుసూ వుంటే 
అదంతా అందంగానే పరిగణింపబడుతుంది. ఏమి పరిగణింపబడదా? 
అయితే అదంతా అంతస్పౌందర్యమునకు బాహ్య వ్యక్తీ కరణము మాత్రమే 
— బుద్ధిస్థమైన దానిని పద్యరూపమునగాని వర్తచిత్రరూపమున గాని 
బాహ్యమున _ వ్యక్తీకరించినట్లు. పచ్చని వరిపొలము నదిలో ప్రతిఫ 
రిస్తూ వుంటే మీరు చూడవచ్చును గాని సౌందర్య భావన మాత్రం 
మీ మనస్సులో కలుగకపోవచ్చు, దానిని మీరు పట్టించుకోక పోవచ్చు. 
ఏటి నిటివై క్రిందుగా ఎగురుతూ పోతున్న వానకోయిలలను (పతిది 
నము చూస్తూవుండే బెస్తవారివలెనే నిర్లిప్తంగా మీరును చూస్తే మీరు 
వాటిని చూచినను చూడనట్లు. అట్లుగాక అటువంటి దృశ బ్రముల 
యందలి అవపూర్వసౌందర్యమును మీరు గమనించినట్లయితే మీలో గలిగే 
మార్చేమిటి? “ఆహా, ఇది యెంత అందంగా వున్నది!” అని మీచేత 
అనిపించేదేమిటి? ఇట్టి ఆంతరిక సౌందర్యభావనకు మూలమేమిటి? 
మంచి మంచి గుడ్డలు, అందమైన బొమ్మలు, ఆకర్షకమైన సామాను 


104 వె 


య శ ఇ వజ చ య an చం క న్‌ న 

లేదా అసలు సామానే లేకుండ, ఒకదానిక కట, అనుగుణమను ల 
5 గ క్షి వది “ ఇష వా న్నా శం భ్‌ + 
గోడలు, చక్కని ఆకారముగల కిటీకిలు ఇటువంటివన్ని బౌవ్యా 
కాని కేవలం బాహు సౌందర్యాన్ని గూర్చె 


సౌందర్వమునమకు మూలమేమని 


గలి 
సౌందర్యాన్ని సూచిన్తాయి 
నేను మాట్లాడడంలేదు. ఆంతరిక 
అడుగుతున్నాను. 

ఈ ఆంతరిక సౌందర్యముండవలెనం లే సంపూార్హ్ల మగు ఆత్మస 
మర్పణ (abandonment) అత్యంతావశ్యకము. ఆత్మ  సమర్నిణలొ 
తన్నెవరో పట్టియుంచినట్టు గాని నిర్చంధములో నున్నట్లు గాని భావన 
వుండదు (అందులో అనాసక్తి, త్యాగ భావన చేరి వుంటాయి.) క్షణ 
కోసమై ప్రయత్నమూ లేదు, దేనినీ నిరోధించడమున్నూ లేదు. కాని 
ఆత్మ సమర్పణతో బాటు ఆత్మసంయిమము (austerity) లేనిచో అది 
అస్తవ్యస్తతకు సంక్షష్రూనికి దారితీస్తుంది. సంయమమంమే తనకున్న కొద్ది 
పాటితో సంత్చిప్తై చెందడం, ఇంకా కావలెనని కోంకుండడం. ఆత్మ సమె 
ర్పణతో బాటు దృఢ మైన ఆంతరిక సంయమము తిప్పకుండా వుండాలి. 
ఇది అత్యంత సులభమైనది కూడ. ఇందులో మనస్సు సాధించుకో 
వడం, సమకూర్చుకోవడం లేదు. ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవడం 
లేదు. ఇటువంటి ఆత్మనంయమముతో గూడిన ఆత్మసమర్నిణ వలన 
కలిగెడి వినయము లేదా నిరాడంబరత సృజనాత్మక సౌందర్యసిద్దికి కాం 
ణమవుతుంది. కాని [వేమభావనలేనిదే వినయమూ లేదు, సంయమమూ 
లేదు. వినయము, సంయమముల గురించి మీరు చెపుకోవచ్చును. కాని 
(వేమభావన లేని వినయము గాని సంయమముగాని బలవంతముగా 
తెచ్చి వెట్టుకొన్నట్టవి. కాబట్టి ఆత్మి సమర్చణయీ లేనస్లు. ఆత్మి నము 
రణ చేసికొన్నవాడే, తన్ను దాను వూర్తిగా విస్మరించుకొన్న వాడే, 
(చేమ గలవాదు. అట్టివాడే సృజనాత్మక. సౌందర్యసిద్దిని పాందగలవాదు. 

సౌంచర్యమన్నప్పడు అందులో బాహ్య సౌందర్యము కూడ. తప్పక 

£్‌ ఇ అంట తనను | జ 
eg J a న య మ. కేవల బాహ్య సౌంద 
+ (ద్రియముల ద్వారా. గ్రహంపబడదు రూపసౌందర్యము 


అంతస్ఫాందర్యము - (వేమ 105 


-- మనిషికి అధః పతనము కలిగిస్తుంది. మనోవాక్కర్మల ఐక్యమును 
చెడగొట్టుతుంది. ఆంతరిక సౌందర్య ముండవలెనంకే మానవులనే కాదు, 
ప్రపంచమందరి సర్వప్రాణికోటిని సమస్తవస్తు జాతమును గూడ (వేమిం 
చవలెను. [సర్వవ్యాపకమైన (పేమభావనయే ఆంతరిక సౌందర్యమునకు 
మూలము.] అట్టు (పేమగలవాడు సర్వప్రాణుల యోగక్షేమముల గూర్చి 
నిత్యము తీవ్రముగా చింతిస్తుంటాడు. ప్రతిదానిని మిక్కిలి మెలకువతో గమ 
నిస్తుంటాడు, అంతము లేని ఓర్మి గలిగి వుంటాడు. గాయకునిగా గానపద్దతి, 
కవిగా కవిత్వలక్షణము మీకు క్షుళ్ణముగా తెలిసి యుండవచ్చు. బొమ్మలకు 
రంగులెట్టు చేయవలెనో, రచనలో పదముల నెట్లు కూర్చవలెనో మీరె 
రిగి యుండవచ్చు. కాని మీలో యీ సృజనాత్మక సౌందర్యమే గనక లేక 
పోయిన్టై తే మీ (ప్రజ్ఞలకు విలువలేదు. మీ సామర్హ్యములకు అర్హములేదు. 


' దురదృష్టవశాత్తు మనలో చాలమందిమి వివిధ కార్యముల నొన 
ర్యుటు యందు నామర్ష్యము మాత్రమె సంపొదించుకొంటున్నాము. 
కేవలము. సాంకేతిక నివుణుల మౌతున్నాము. జీవనాధారము కోసమై 
ఏవేవో పరీక్షలు పొసై, ఏదో యొక సాంకేతిక కళను సాధిస్తాము. 
కొని మన ఆంతరిక స్టితిని గమనించకుండా మన మనస్సును దాని 
మీదికి పోనీకుండా కేవలము ఏదో యొక సాంకేతిక కళను మాత్రమే 
సాధించడం వలన ఏదో యొక పనిని చేయగల యోగ్యతను మాత్రం 
"పెంపొందింప జేసికొనడం వలన మనము (ప్రపంచ మందలి సౌందర్య 
భావనకు విఘాతము కలిగిస్తున్నాము, అసౌందర్యమును "పెంపొందింప 
జేస్తున్నాము. ప్రపంచమందు అవ్యవస్త్రను, సంక్రోభాన్ని పుట్టిస్తున్నాము,. 
-బునము. మన లోపల సృజనాత్మక సౌందర్యమును ఉద్భుద్దము చేసీ 
కొన్నట్టయితే అది సహజంగానే బయటికి అభివ్యక్త మవుతుంది. దాంతో 
నుద్యవస్త్ర యర్పడుతుంది. అయితే యిది కష్ట సాధ్యము. ఏదో యొక 

ంకేతిక కళను నేర్చుకోవడమే తేరిక. ఎందువల్లననగా ఆంతరిక సృృజ 
నాత్మక సౌందర్యము మనలో జాగృతము కావలెనంశే, సంపూర్ల మైన 
ఆత్మసమర్పణము అత్యావశ్యకము. అందులో భయముగానీ, రక్షణగానీ, 
నిర్భంధముగాన్ని నిరోధముగానీ లేకుండా వుండవలెను. మనలో సంయ 


౬ 


< 


106 ఈ విషయమై ఆలోచించండి 


మము ఉన్నపుడు మాత్రమే ఆత్మ సమర్పణము చేయగలము. బయటికి 
మనము చాల నిరాడంబరంగా, వినయంగా కనబడవచ్చు. చాల తక్కువ 
బట్టులతో కాలక్షేపం చేయవచ్చు. దినమున కొక వూట మాత్రమే 
భోజనం చేయవచ్చు. కాని అది నిజమైన సంయమము కాదు. మన 
మనస్సు అనంతమైన అనుభూతిని పొందడానికి తగిన యోగ్యత కలిగి 
తర, అట్టి అనుభూతి కలిగినప్పుడు కూడ అది చాల సాధువుగా, 
వినయంగా వుండగరల్లితే అప్పుడు మాత్రమే సంయమము సిద్ధిస్తుంది." 
మనస్సున కట్టి స్తితి రావలెనంలే “ఇంకా ఎక్కువ కావాలి” అనే ఆలో 
చన వుండరాదు. కాలక్రమేణ నేనింకా మారిపోగలనని గాని ఇంకా ఏదో 


యెక్కువ సంపాదిస్తానని గాని ఆలోచన వుండరాదు. 


| 


నేను మాట్లాడుతూ వున్న విషయాలు మీకు అర్హం చేసికోవడానికి 
౭త కష్టంగా వుండవచ్చు. కాని అవి చాల ముఖ్యమైన విషయాలు. 
ంకేతిక నివుణులు నూతన సృష్టికర్తలు కాలేరు. (ప్రపంచంలో సాంకేతిక 
నిపుణుల సంఖ్య పెరిగి పోతూవున్నది. ఏ పని చేయవలెనో ఎట్లా చేయ 
వలెనో వారికి తెలుసు. కాని వారు సృజన శీలురు కాదు. అమెరికాలో 
ఒక విధమైన కంప్యూటరులున్నాయి (గణకయం[తములు). మనిషి దిన 


cn 


యుశకు వదిగంటలవంతున పని చేస్తూ నూరు సంవత్సరములలో పరిష్క 


oy 


త 
న! 


లలో పరిష్క్టరింపగలదు. ఇటువంటి అవూర్వములై న యం(త్రములను 
వారు అభివృద్ది చేస్తున్నారు. కాని యంత్రములు సృష్టి కర్తలు కానేరవు. 
మోనవులు రానురాను యంత్రముల వలె తయారవుతున్నారు. వారె 
న్నడినా తిరుగబడినా, ఆ యంత్రముల పరిధిలోనే తిరుగబడతారు. 
అందువలన అది నిజానికి తిరుగుబాటుకాదు. > 


అందువలన సృజనాత్మకత (నృజనశీలత) గలిగి వుండడమంశే 
వు 9 
మిటొో తెలిసికోవడం చాల ముఖ్యము. ఆత్మ సమర్పణ వున్నప్పుడే 
జనాత్మకత వుంటుంది. అంకే నిర్భంధమనే భావనయే లేనప్పుడు, 


ఇ 


* యునికీకి భంగము కలుగునని గాని ఎట్టి లబ్దిని పొందలేమని గాని 


[1 


శ 
ల 


f 


ct 


అంతస్వౌందర్యము - (వేమ 107 


ఏదోయొక స్థితికి చేరుకోలేమని గాని భయము లేనప్పుడు మాత్రమే 
అది సంభవమవుతుంది. అప్పుడు కఠినమైన సంయమము, వినయము, 
దానితో బాటు (వేమ వుంటాయి. అదియే సౌందర్యము, అదియే స్ప 
నాత్మక స్తితి. 


1. ప్రశ్నః" మరణానంతరం గూడ ఆత్మ జీవిస్తుందా? 


కృష్ణమూర్తిః- నిజంగా మీరు దీనిని తెలిసికోదలిస్తే, యెట్లా తెలి 
సికోగలరు? శంకరుడు, బుద్దుడు, ఏసుక్రీస్తు వ్రాసిన పుస్తకాలు చదివి 
తెలుసుకుంటారా లేక మీరు అనుసరించే నాయకుడుగాని, మహాత్ముడుగాని 
చెప్పిన దానిని విని తెలిసికొంటారా? బహుశా వారందరు చెప్పినదిన్ని 
అసత్యం కావచ్చుగదా? ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి మీరు సిద్ద 
మేనా? అట్టయితేనే మీ మనస్సు ఈ విషయమై దర్యాప్పు చేయడానికి 
సిద్దంగా వున్నట్టు. 


నిజానికి మొట్టమొదట తెరిసికోవలసిన విషయం అసలు ఆత్మ 
అంటూ వున్నదా? అని. ఆత్మ అంటే యేమిటి? మీకు తెలు 
సునా? లేక మీ తల్లిదం[డ్రులుగాని, మీ మతగురువు గాని ఏదో శాస్త్ర, 
(గంథముగాని, మీరున్న సాంస్కృతిక. వాతావరణం గాని తెల్పితే దానిని ' 
మారుమాటాడక అంగీకరిస్తున్నారా? 


అత్మ అనే పదము పెకి కన్పించే భౌతిక శరీరమును కాకుండా 
దాని కతీతంగా వుండే మరియొక దానిని దేనినో సూచిస్తుంది. అవునా, 
కాదా? మీ భౌతిక శరీరము, మీ నడత, మీ ప్రవృత్తులు మీ మంచి 
గుణాలు - ఇవన్నీ పైకి తెలిసేవి, వ్యక్తములు. వీటికి అతీతంగా ఆత్మ 
అనేది వున్నదని మీరంటారు. అసలు అటువంటిదేదైనా వుంటే అది 
అలౌకిక మై త్రికాలాబాధితమై యుండాలి. అటువంటి అలౌకిక మైన 
వస్తువు మరణానంతరము గూడ జీవిస్తుందా? అని మీ రడుగుతున్నారు. 
ఇది (ప్రశ్నలో నొక భాగము. 


108 ఈ వివయమై ఆలోచించండి 


ఇక ప్రశ్నలో రెండవభాగము: మరణమనగానేమి?  మరణమంళకేు 
యేమిటో మీకు తెలుసునా? మరణానంతరము జీవిత ముంటుందో లేదో 
మీరు తెలిసికొనగోరుతున్నారు. కాని చూశారా, ఆ ప్రశ్నకాదు ముఖ్యము; 
ముఖ్యమైన (ప్రశ్న యేమిటంటే మీరు జీవించియుండగా మృత్యువు 
గురించి తెలిసికొనగలరా? అని. మరణానంతరము జీవిత మున్నదని 
చెప్పినా లేదని చెప్పినా -- మీకు దానివలన గలుగబోయే ప్రయోజన 
మేమి? ఆ సమాధానం విన్న తరువాత గూడ మీకా విషయమై 
ఏమియు తెలియనట్లే. కాని మరణమంశే యేమిచో మీ యంతట మీరు 
తెలిసికోగలరు. అది మరణించిన తరువాతా కొదు,. జీవించి ఆరోగ్యంగా 
బలంగా వున్నప్పుడే మీ మనస్సు ఆలోచిస్తూ అనుభవిస్తూ వున్నపుడే. 


ఇది కూడ విద్యలో నొక భాగము. విద్యావంతుడవడమంటే గణి 
తము దేశచరిత్ర భూగోళశా,స్త్రము మొదలైన వాటిల్లో పాండిత్యం 
సంపాదించడమే కాదు. మృత్యువని పిలువబడే ఈ అద్భుతమైన విష 
యాన్ని అర్హం చేసికోగల శక్తి గలిగి వుండడం కూడ. అదైనా 
శారీరికంగా చనిపోతూవున్న సమయంలో కాదు, (బతికి వుండంగానే, 
నవ్వుతూ కేరింతలు కొడుతూ, చెట్టు ఎక్కుతూ పడవ నడుపుతూ, 
ఈదుతూ వున్నప్పుడే, మృత్యువనేది అజ్ఞాత మైనది, తెలియనిది. అట్లు 
అజ్ఞాతమైన దానిని మీరు జీవించియుండగానే జ్ఞాతము చేసికొనడం -- 
తెలిసికొనడం -- చాల అవసరము. 


2, ప్రశ్నః" మేము జబ్బువడినప్రుడు మా తల్లిదండ్రులు మా గురించి 
ఎందుకంతగా చింతిస్తారు? 


కృష్మమూరర్తి:- చాలమంది తల్లిదండ్రులు కనీసం కొంతవరకైనా 
ఛి 
తమ పిల్లల బాగోగులు చూచుకొంటారు. వాండ్లగురించి తగిన 
జొగత్త తీసికొంటారు. కాని వారు తమ పిల్లల గురించి అదేపనిగా 
చింతిస్తూ వుంటే దాని అర్హం, వాండ్డు తమ పిల్లల బాగుకంటే తమ 
బాగుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారన్నమాట. మీరు చనిపోవడం వారి 


అంతస్వాందర్భము - (వేమ 109 


కిష్టం లేదు. వారనేదేమంటే “మా కొడుకుగాని కూతురుగాని చని 
పోతే మొ సంగతి యేమౌను?” అని. తల్లిదండ్రులు తమ పిల్లలను 
నిజంగా పేమించినట్టయితే ఏం జరుగుతుందో మీకు తెలుసునా? మీ 
తల్లిదండ్రులు మిమ్ము నిజంగా (ప్రేమించి నట్లయితే మీకు భయకారణ 
మేమీ లేకుండేటట్లు చూస్తారు. మీరు ఆరోగ్యంగా సుఖంగా జీవించే 
టట్టు చూస్తారు. ప్రపంచంలో యుద్దాలనేవి లేకుండేటట్లు, దారిద్ర్యము 
తొలగిపోయేటట్టు చూస్తారు. మిమ్ముగాని మీ చుట్టు ప్రక్కల వుండే 
పల్లి ప్రజలనుగానిి పట్టణవాసులనుగాని ఆఖరికి జంతువులను గూడ 
సంఘము అణగదొక్కి వేయకుండ, నాశనము చేయకుండ చూస్తారు. 
తల్లి దండ్రులు తమ పిల్లలను నిజంగా (ప్రేమించరు కాబళ్టు (ప్రపంచంలో 
ఇన్ని యుద్దాలు జరుగుతున్నాయి. అందువల్లనే ధనవంతులున్నారు, బీద 
వాళ్ళున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలలో తమ సర్వస్వాన్ని పెట్టుబడి 
పెట్టుకొన్నారు. వారి ద్వారా తాము. శాశ తంగా కొనసాగుతామని 
ఆశిస్తారు. అందుచేత మీరు బాగా జబ్బుపడితే వాండ్లు చింతిస్తారు. 
కాబట్టి వారికున్న చింత అంతా తమ దుఃఖాన్ని గురించే. కాని దీనికి 
వారొప్పుకోరు. 


చూశారూ ఆస్తి, భూమి, పేరు (ప్రఖ్యాతులు, ధనము, కుటుం 
బము - ఇవన్నీ మనిషికి శాశ (తంగా కొనసాగడానికుపయోగపడే సాధ 
నాలు. దీనినే అమరత్వమని కూడ అంటారు. కాబట్టి తల్లిదండ్రులు 
తమ పిల్లలకేదైనా సంభవిస్తే అదిరిపోతారు, దుఃఖ సముద్రంలో ముని 
గిపోతారు. ఎందుకనగా వారి ప్రధానమైన చింత అంతా తమ బాగుగు 
రించే! అట్టు గాక తల్లిదండ్రులు నిజంగా తము పిల్లల బాగునే కోరుకొనే 
టట్టయితే, ఒక్క రాత్రిలో సంఘమంతా మారిపోదా? అప్పుడు మన 
విద్యావిధానమే వేరు మన యిండ్లేవేరు. ప్రపంచమునందిక యుద్రములే 
వుండవు. 


3. ప్రశ్నవ- దేవాలయములలో వూజు కొట కె అందరికి (వేశా 
రత వ్రండవలెనా? 
ఆలి 


షష్ట ఈ విషయమై ఆలోచించండి 


కష మూరి :- దేవాలయమనగానేమి? అదియొక పూజాస్తొనము. 

ఎస ఈ : ప 
అందులో దేవుని ప్రతీక వుంటుంది. ప్రతీక అంశు మనస్సుతో ఊహింప 
బడిన, రాతియందు చేతితో చెక్కబడిన ఒక విగ్రహము. ఆ రాయిగాని, 
ఆ వ్మిగహముగాని దేవుడుకాడు. అవునుకదో? అది కేవల మొక ప్రతీక 
మాత్రమే, ఎండలో నడుస్తున్నప్పుడు భూమిమీదపడే మీ నీడలాంటిదా 
ప్రతీక నీడ మీరు కాదుగదా? అట్టే గుడిలోని విగ్రహాలు ప్రతి 
కలే దేవుడుకాదు, “సత్యము” ' కాదు. అందువలన గుడిలోనికి ఎవరు 
పోతేనేమి, ఎవరు పోకపోతేనేమి? దీనికింత ఆర్భాటమెందుకు? సత్యమ 
నేది యెండిపోయిన ఆకు క్రింద వుండవచ్చు, దారి ప్రక్కనగల రాతిలో 
నుండవచ్చు, సంధ్యాకాల సౌందర్యమును (ప్రతిఫలింపజేయు నీళ్ళల్లో వుండ 
వచ్చు, మేఘాల్లో వుండవచ్చు, బరువును మోస్తూ వున్న పడతియొక్క 
చిరునగవులో నుండవచ్చు. సత్యమనేది ఒక్క గుడిలోనే కాదు, (ప్రపంచ 
మంతటను వున్నది. బహుశా గుడిలో సత్యముండక పోవచ్చును గూడ, 
ఏలయన ఆ గుడి నిర్మాణానికి కారణము మనిషికుండే భయము, తన 
భద్రతయందతని కుండే అభిలాష. ఆ గుడి నిర్మాణము మానవులలోని 
కులమతములమీద ఆధారవడినది. ఈ (ప్రపంచము మనది; ఇచ్చట 
మనమందరము మానవులము కలసిమెలసి జీవిస్తున్నాము. ఎవడైనా 
ఒక మనిషి నిజంగా దైవాన్ని అన్వేషిస్తూవుంటే, అతడు గుడులవై పు 
పోడు. అవి మానవులను వేరు చేస్తాయి కొబట్టు వాటినుండి దూరంగా 
పోతాడు. (క్రైస్తవుల చర్చి, మహమ్మదీయుల మసీదు, మీ హిందువుల 
ఏడి. అ= ఇవన్నీ మనుషులను విభజించేవి. దైవమును అనే షించేవాడికి 
ఇవేమీ అక్కరలేదు. అందువలన ఎవరైనా గుడిలోకి ప్రవేశించవచ్చునా, 
ప్రవేశింపరాదా యనేది "కేవలము రాజకీయ విషయము. దానికి యథార్హ 
స్థితితో నెట్టి సంబంధమును లేదు. 


శ ప్రశ్నవా మన జీవితంలో (క్రమశిక్షణకు గల స్తాన మేమి? 


కృష్ణమూర్తి:- దురదృష్టవశాత్తు మన జీవితంలో దానికొక ముఖ్య 
మైన స్థానమే వున్నది. లేదంటారా? మీ జీవితంలో ఎక్కువ భాగము, 


అంతస్పౌందర్యము - (వేమ న 


“ఇది చేయండి అది చేయకండి” అనే క్రమగిక్షణలోనే -- అను 
శాసనములోనే -- గడుస్తుంది. ఎప్పుడు నిద్రనుండి లేవవలెనో, ఏమి 
తినవలెనో, ఏమి తినరాదో, దేని గురించి మీరు తప్పక తెలిసికొనవ 
లెన్కో దేని గురించి మీరు: తెలిసికోరాదో ఇవన్నీ మీకు చెబుతారు. 
మీరు చదువుకోవాలని తరగతులకు పోవాలని పరీక్షలు పాసుకావాలని 
ఇట్లా యెన్నో మీకు చెబుతారు. మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, 
మీ సంఘము, మీ సంప్రదాయము, మీ శా స్త్ర[గ్రంథములు -- ఇవన్నీ 
మీరు ఏం చెయ్యాలో చెప్పుతూ వుంటాయి. అందువలన మీ జీవితము 
(క్రమగిక్షణకు లొంగి, దానిచే నిర్ణయింపబడిన హద్దులలోనే నడుస్తూ 
వుంటుంది. ఏమి అట్లా లేదా? “ఇది చేయవచ్చును”, “ఇది చేయ 
రాదు” అనే. విధి నిషేధములకు మీరు బందీలు; అవే మీ బోనుకు గల 
ఇనుప కమ్మీలు. 


అయితే ఆ విధంగా అనుశాసనబద్దమైన మనస్సు ఏమైపోతుంది? 
నిజానికి మీరు దేనికైనా భయపడుతూవుంకే, మీరు దేనినైనా నిరోధిస్తూ 
వుంటే, అప్పుడే క్రమగిక్షణ అవసరమవుతుంది. అప్పుడు మిమ్ము మీరు 
అదుపులో వుంచుకోవలసి వస్తుంది, జారి పడిపోకుండ నిలబెట్టుకోవలసి 
వస్తుంది. 'అట్టి [క్రమడిక్షణలో -- మీయంతట మీరే స్వయంగానైనా 
నడుస్తారు లేదా సంఘమైనా మిమ్ము నడిపిస్తుంది. సంఘమంబు మీ 
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంప్రదాయము, శాస్త్ర, గంథములున్ను 
కాని మీయంతట మీరు నిర్భయంగా విచారణ చేయసాగితే, పరిశోధింప 
సాగితే, నేర్చుకొంటూ అవగాహన చేసికొంటూ వుంచే అప్పుడు గూడ 
మీకు (క్రమగిక్షణ అవసరమవుతుందా? కాదు. అప్పుడా అవగాహనయే 
మీ జీవితంలో  క్రమతను తీసికొని వస్తుంది. ఆ [క్రమత వైనుండి 
విధింపబడినది కాదు, నిర్బంధముచే వచ్చినది కాదు. 


దీని గురించి మీరున్ను ఆలోచించండి. మిమ్ము భయపెట్టు మీచేత 
క్రమగిక్షణను పాటింప జేసేటట్టయితే, సంఘము యొక్క నిర్బంధములో 
మీరు నరిగిపోయేటట్టయితేే మీ _ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులున్ను 


ట్ట ఈ వివయమై ఆలోచించండి 


మీమీద పెత్తనం చెలాయించేటట్లయితే అప్పుడు మీకు _స్వతంత్రమూ 
లేదు, ఆనందమూ లేదు. మీలో వుండే చొరవ అంతా నశించిపోతుంది. 
దేశ సంస్కృతి యెంత ప్రానీనమైనదో సంప్రదాయము అంత బరు 
వెనది. అది మిమ్ము క్రమగిక్షణలో వెడుతుంది. “ఇది చేయండి, 
అ చేయకండి” అని మిమ్ము నడిపిస్తుంటుంది. మీరా బరువు (క్రింద 
పడి నరిగిఫోతారు, మీ మనస్సులు చదును చేయబడతాయి -- రోడ్డు 
రోలరు క్రింద రోడ్డు చదునైనట్టు. భారతదేశములో జరిగినదే అది. 
పరంపరా గతమైన సంప్రదాయపు బరువు[క్రింద పడి నలిగిపోయి స్వతః 
సిద్దమైన చొరవ అంతా పూర్తిగా నశించిపోయింది. మీకిక స్వతంత్ర 
వ్యకిత (మంటూ లేదు; మీరు సంఘమనే యం|త్రములో నొక భాగము 
మాత్రమే. దానితోనే మీరు తృప్రిపడతారు! ఏమి అర్హమవుతున్నదా? 
మీరు తిరుగబడరు, భగ్గుమని (పేలరు, (త్రెంచుకొని బయటపడరు! మీరు 
తిరుగబడడం మీ తల్లిదండ్రుల కిష్టములేదు; (తెంచుకొని బయటపడడం 
మీ ఉపాధ్యాయుల కిష్టము లేదు. అందువలన మీ చదువంతా సం(ప్రదా 
యమనే యినుప చట్రంలో మిమ్ము బంధిధచి వేయడం కోసమే; దాని 
కనుకూలంగా మెలగునట్టు మిమ్ములను మలచడం కోసమే. భయము మీ 
గుండెలను పిండివేస్తూ వుంటుంది కాబట్టి మీరు నంపూర్మ మానవులు 
కాలేరు కాబోరు. భయమున్నంతకాలము ఆనందమునకు తావులేదు, 
సృజనాత్మకతకు చోటులేదు. 


5. ప్రశ్న:- ఇంతకుముందు దేవాలయములను గూర్చి మాట్లాడేట 
వ్రదు మీరు దేవుని యొక్క (వ్రతీకను మనిషి నీడతో పోల్చినారు కదా, 
అనలు మనిష్నే లేనినో అతని నీడ యెట్లా వుంటుంది? 


కృష్ణమూర్తి:- మీరు నీడతోనే తృప్తి పడతారా? ఆకలిగా వున్న 
వానికే ఆహారమును చూస్తేనే తృప్తి కలుగుతుందా? అౌ్టే గుడిలోని 
నీడతో మీరెందుకు తృప్తిపడాలి? సత్యమును తెలుసుకోవాలని గట్టి 
పట్టుదలే వుంటే, నీడలను వదఠి పెబ్బయ్యాలి. కాని చూశారా, 
మీరా నీడచేత, ఆ ప్రతీక చేత, ఆ రాతి విగ్రహంచేత సమ్మోహితు 


అంతస్వౌందర్యము - (వేమ 113 


లైపోయినారు. (ప్రపంచంలో ఏమి జరిగిందో చూడండి. మనుషులలో 
విభేదాలు ఎందుకు వచ్చాయో చూడండి -- మసీదులో ఒక విధమైన 
నీడను, చర్చిలో ఇంకొక విధమైన నీడను, గుడిలో మరియొక విధమైన 
నీడను ఆరాధిస్తున్నారు. కాబట్టే ఈ నీడల సంఖ్యకు అంతము లేదు 
-- ఎన్నైనా వుండవచ్చు. కాని సత్యము మాత్రము ఒక్కలు. దాని 
నెవరును విభజింపలేరు. ఆ సత్యమును చేరుటకు ఒక మార్గమంటూ 
లేదు. (కెస్తవుల మార్గము, ముస్టిముల మార్గము హిందువుల మార్గము 
ఇంకా ఎవరెవరినో వేర్వేరు మార్గములంటూ లేవు. 


6. ప్రశ్నా ధనవంతుల వీల్థలకు భవివ్యత్తు ఎట్లాగూ నిళ్చితమే. 
కాబట్టే వారికి వర్శీక్షలు అనవనరము కావచ్చు; కాని "బీద వల్ణలు తమ 
జీవనొధారమును తాము వెదకుకోవలసి వస్తుంది కాబట్టే వారికి వర్మీక్షలు 
అవనరం కాదా? ms al ఇపుడున్న నంధు వరిస్టీ తిని బట్టే చూస్తే 
వారిశీ వొటే అవనర మేమైనా తక్కువా? 


కృష్ణమూర్తి:- ఇప్పుడున్న సంఘాన్ని యథాతథంగా -- ఎదురు 
తరిగి ప్రశ్నించకుండా -- అంగీకరిస్తున్నారు, ఎందువలన? బీద వరా 
నికి చెందని మీరు, సంపన్న కుటుంబాలకు చెందిన మీరు ఎందుకు 
తరుగబడరు+ సామ్యవాదిగానో, సమాజవాదిగానో కాకుండ, ప్రస్తుతమున్న 
యో సంఘ వ్యవస్థ కంతటికి విరుద్ధముగా ఎందుకు తిరుగబడరు? 
మీకా అవకాశమున్నది. సత్య మేదో తెరిసికొనడానికి, (కొత్త సంఘాన్ని 
సృష్టించడానికి మీ తెలివితేటలనెందు కుపయోగించరు? బీదవాడు తిరు 
గబడడు, ఎందువల్లనంటే అతనికి ఆలోచించడానికి తగిన శక్తిగాని, 
నమయంగాని లేవు. అతనికి బొత్తిగా తీరుబడి లేదు. అతనికి ఆహారము, 
పని కావాలి. కాని కొంత తిరుబాటు, మీ తెలివితేటల నువయోగిం 
చ్చుకోడానికి కొంత విడి సమయముగల మీరు ఎందుకు తిరుగబడరు? 
నరియైన సంఘమంళ్షే నిజమైన సంఘమంకే యెట్లుంటుందో కను 
కొని నూతన నాగరికతకు పునాది మెందుకు వేయరు? అది మీతో 
ఆరంభము కాకపోతే బీదవానితో అసలు _కాదనుట స్పష్టము. 


114 ఈ విషయమై ఆలోచించండి 


~~ 


7. ప్రశ్న: బీదవారికోనం ధనవంతులు తముకున్నదానిలో పెట్ట 
మొత్తం ఇవ్వడానికి ఎవ్పట్లీకెనా సద్రవడతారా? 


కృష్ణమూర్తి:- బీదవారి కోసం ధనవంతులు ఏమి యివ్వాలి అనే 
విషయమై మనమిప్పుడు చర్చించడం లేదు. వారేమిచ్చినా సరే బీద 
వారికది తృప్రినీయదు. అసలు సమస్య అదికాదు. సంపన్నులైన మీరు, 
అందువలన మేధాశక్తిని పెంపొందింప జేసికోడానికి అవకాశమున్న మీరు, 
తిరుగుబాటు ద్వారా నవసమాజమును నిర్మింపలేరా? అది మీమీదనే 
ఆధారపడి వున్నది -- ఇతరుల మీద కాదు -- అది మనలో (ప్రతియొక్కని 
మీదను ఆధారపడి వున్నది; కేవలము ధనవంతుల మీదనో, బీదవారి 
మీదనో సామ్యవాదుల మీదనో కాదు. చూశారా, మనలో చాలమందికి 
తిరుగుబాటు చేసే స్వభావమే లేదు. (త్రెంచుకొని బయటపడడానికి 
గాని అన్వేషించడానికి గాని తగినంత (వేరణలేదు, ఉత్సాహములేదు. 
అట్టి ఉత్సాహమే అన్నిటికంటు ముఖ్యము. 


11 జనవరి, 1955 


11 
ధ్యానము 


ఎప్పుడైనా మీరు కండ్డు మూసికొని ప్రశాంతంగా కూర్చుండి మీ 
ఆలోచనా ప్రక్రియను మీరు న్వయంగా గమనించారా? మీ మనస్సు 
ఎట్టా పని చేస్తున్నదో గమనించారా? లేదా మీ మనస్సే తన్ను దాను 
ఎట్టా పని చేస్తున్నదో గమనించుకొన్నదా? మీ ఆలోచన శేమిటి? మీ 
భావాలేమిటి? వృక్షములవై పు, పుష్పముల వైపు, పక్ష్షలవైపు, మనుషు 
లవైపు మీరేవిధంగా చూస్తున్నారు? ఏదైనా సలహా యిస్తే. మీరు 
దానినెట్లా స్వీకరిస్తారు? ఏదై నా ఒక (కొత్త అభిప్రాయం వెలిబుచ్చితే 
దానికి మీ (ప్రతిక్రియ యెట్లా వుంటుంది? ఇవన్నీ మీరు గమనించవలసి 
నవే. ఈ పని యెప్పుడైనా చేశారా? చేయకపోతే మీరెంతో నష్టపోయిన 
వారవుతారు. మనస్సు ఎట్టా పనిచేస్తుందో తెలిసికోవడమే విద్యయొక్క 
ప్రధానోద్దేశము. మీ మనస్సు యొక్క ప్రతిక్రియ లెట్టా వుంటాయో 
మీకు తెలియకపోతే, మీ మనస్సు తాను చేసే పనులను తానె 
రుగకపోతే సంఘమంటే యేమిటో అసలు తెలిసికొనలేరు. సాంఘిక 
శాస్త్ర (గ్రంథములను మీరు చదవవచ్చు, సాంఘిక విజ్ఞాన 'శాస్త్ర, 
మును మీరు అధ్యయనం చేయవచ్చు. కాని మీ మనస్సెట్టు పని 
చేస్తున్నదో మీకు తెలియకపోతే సంఘమంయే యేమిటో మీరు వాస్త 
వంగా అర్హం చేసికోలేరు. ఎందువల్లనంకే మీ మనస్సు సంఘములో ఒక 
భాగము-ాకాదు--అసలదే సంఘము! మీ ప్రతిక్రియలు, మీ నమ్మకాలు, 
మీరు గుడికి పోవడాలు, మీరు ధరించే బట్టలు, మీరుచేసే పనులు, 
చేయని పనులు, మీరు వేటిగురించి ఆలోచిస్తారో అవి _ ఇవన్నీ కలిస్తే ' 
సంఘమవుతుంది. మీ మనస్సులో ఏమి జరుగుతున్నదో దాని |ప్రతిరూ 
పమే సంఘము. కావున మీ మనస్సు సంఘముకంటు భిన్నము కాదు. 
మీ సంస్కృతి మీ మతము మీలో వుండి వివిధములైన వర్గ భేదములు, 


116 ఈ విషయమై ఆలోచించండి 


మీలో వుండే ఆశలు, ఆరాటాలు, సంఘర్షణలు - వీటన్నింటి కంపే 
మీ మనస్సు భిన్నము కాదు. ఇదంతా కలిస్తేనే సంఘము; అందులో 
మీరొక భాగము. సంఘముకంశే వేరుగా “మీరు లేరు. 


ఇకపోతే సంఘము చిన్నపిల్లల ఆలోచనా విధానమును ఎల్లప్పుడును 
తన వశములో వుంచుకొని, దానికొక రూపమినూ దానిని మలచడా 
నికి ఎల్లపుడూ (ప్రయత్నిస్తూ వుంటుంది. మీరు పుట్టిన క్షణం 
మొదలుకొని మీకు ఊహవచ్చినది మొదలుకొని మీ తల్లి దండ్రులు 
మీరేపనులు _చేయవచ్చునో, ఏవిచేయగూడదో, వేటిని నమ్మవచ్చునో, 
వేటిని నమ్మరాదో ఇవన్నీ అదే పనిగా మీకు నూరిపోస్తూ వుంటారు. 
దేవుడున్నాడనో, లేక ప్రభుత్వమే తప్ప వేరే దేవుడు లేడనో లేదా ప్రభు 
త్వాన్ని నడిపే నియంతయే ఈశ్వరుడని లేదా ఈశ్వరుని దూతయని 
మీకు చెబుతారు. శ్రైశవంనుండి యీ విషయాలతో మీ మనస్సులను 
నింపుతారు. అంటే ఎటు త్రిప్పితే అటుతిరిగే మీ లేతమనసులు, ప్రతి 
దాన్ని తెలిసికొందామనే కుతూహలము గల మీ మనసులు -- సంవేదనా 
గీలములు, జిజ్ఞానువులైన మీ మనసులు -- క్రమక్రమంగా అన్నివైవు 
లనుండి మూసివేయబడి మలచబడి ఆయా సంఘపు చట్రములలో 
ఇమిడి పోవునట్టుగా రూపొందింప బడతాయి. కాన సమూల పరివ 
ర్తనము తేగల విష్ణవవీరులు, (క్రాంతి కారులు మీరు ఎన్నటికిని కాలేరు. 
ఒకే నిశ్చితమైన పద్దతిలో ఆలోచించడానికి మీరలవాటు పడిపోవడం 
చేత ఒకవేళ మీరు తిరుగుబాటు చేసినప్పటికిన్ని మీరలవాటు పడిన 
ద్దతిలో నే మీరున్న మూసలోనే తప్ప దానిని వదలి బయటికి రారు. 
ఇది యెట్లాంటిదంటే ఖైదీలు మంచి భోజనము ఎక్కువ సౌకర్యముల 
కోసం తిరుగుబాటు చేసినట్లు. వారెంత తిరుగుబాటు చేసినా, అది 
చెఅసాల యొక్క నాలుగుగోడల మధ్యనే! మీరు దేవునికోసం అనే షం 
చినా మంచి ప్రభుత్వం కోసం ప్రయత్నించినా, అదంతా సమాజము 
యొక్క పరిధి లోపలనే. సమాజమే చెబుతుంది, “ఇది సత్యము, అది 
అనత్యము. ఇది మంచిది, అది చెడ్డది. ఇతడు మంచి నాయకుడు. 
వారు మహాత్ములు” అని. కాబట్టి ఏవేవో 'పేరాశలు వెట్టుకొన్నవారు 


ధ్యానము 117 


మంచి తెలివితేటలు గలవారు తీసికొని వచ్చిన _ తిరుగుబాట్టవలె మీ 
తిరుగుబాటు కూడ గతకాలపు (ప్రభావము నుండి బయటపడదు. కాన 
అది నిజమైన తిరుగుబాటు కాదు. అది తన హద్దులలోనే జరిగెడి, 
ఉత్కృష్ట్రకర్మాచరణము, వీరోచితమైన పోరాటము మాత్రమే. కాని తన 
పరిధిని ఛేదించుకొని బయటికి వచ్చి విచారణ చేయడమే నిజమెన 
తిరుగుబాటు, వాస్తవమగు (కాంతి. ఖ్‌ 


చూశారా సంస్కర్తల కందరికిని గల శద్ద అంతా -- వారెవ 
రైనా సరే -- చెఅసాలలోని పరిస్థితులను చక్కదిద్దడం లోనే. అంతే 
గాని సంఘ మర్యాదలకు సంఘపు కట్టుబాట్లుకు లొంగిపోనక్కరలేదని, 
సంప్రదాయము మరియు అధికారమనెడి గోడలను |బద్దలుకొట్టుకొని మన 
సులను పట్టి వదలని సంస్కారములను విదిలించుకొని బయట పడమని 
వారెన్నటికిని చెప్పరు. కాని అదే నిజమైన విద్య; మీ బుజ్బ నిండా 
నింపుకొన్న 'పాఠ్య విషయాలతో ఏదో విధంగా పరీక్షలు పోను కమ్మని 
చెప్పడం, కంఠస్త్రము చేసి వ్రాయమనడం కొదు నిజమైన విద్య అంటు. 
మీ మనస్సును బందీ చేసిన చెరసాల గోడ లేవో చూచి (గహించడంలో 
సహాయపడడ మే నిజమైన విద్యయంటు. సంఘము చేత మనమందరము 
ప్రభావితుల మౌతున్నాము. అది మన ఆలోచనాసరళిని నిరంతరము 
మార్చివేస్తూవున్నది. దాని వత్తిడి తీవ్రమై అది లోపలినుండియే వచ్చిన 
ఒత్తిడేమో అనిపిస్తుంది. కాని ఆ ఒత్తిడి యెంత బలమైనదైనను ఎంత 
లోతుగా పోయినను అది బయటినుండి వచ్చిన ఒత్తి డేగాని, లోపరి. 
నుండి వచ్చినది కానేరదు. బాహిరమగు జత్తిడులచే మనస్సు మీద 
పడిన ప్రభావములను, సంస్కారములను పగులగొట్టుకొని బయటపడ 
నంతవరకు ఆంతరికమనేదిలేదు. మీరు ఏమి ఆలోచిస్తున్నది, ఎట్లు 
ఆలోచిస్తున్నదిన్ని మీకు. తెలియాలి; అంటే మీ రేమతంలో పుట్టడం 
సంభవించిందో దానిననుసరించి హిందువుగా ఆలోచిస్తున్నారా? ముసి 
ముగా ఆలోచిస్తున్నారా? (శ్రెస్తవునిగా ఆలోచిస్తున్నారా? అనేది మీకు 
తెలియారి. మీరు దేనిని నమ్ముతున్నారో దేనిని నమ్మడంలేదో మీరెరిగి 
యుండాలి. ఇదంతా సంఘము నడిచేతీరు, దానినెరిగి దాని నుండి 


2 
118 ఈ విషయమై. ఆలోచిం కరా 


ఇ 


విడివడితే తప్ప మీకు విముక్తిలేదు. అప్పటివరకు మీరు మంటె ళో, 
స్యతంత్రుల మని మీరనుకొన్నప్పటికిన్ని. 


కాని మనలో చాలమందికి చెఅసాల యొక్క నాలుగు గోడల 
మధ్య తిరుగబడడంలోనే వారికి గల శ్రద్ధ అంతా. మరికొంత ee 
తిండి, మరికొంత వెలుతురు, మరికొంత ఆకాశాన్ని చూడగల్లడం క్‌" మం 
ఇంకొంత 'వెద్దకిటికీ -- ఇవే మనకు కావలసినవి! హీనజాతివారు  చటేజూా 
లయ ప్రవేశము చేయవచ్చునా లేదా అనేది మనకిప్పుడున్న పెట్ల చింత! 
ప్రస్తుత మొక కులాన్ని నాశనం చేయగోరుతాం. కాని ఒక కులాన్ని 
నాశనం చేయడంలో మరియొక ఉచ్చకులానికి జన్మనిస్తున్నాం. అయయ 
వలన మనమెప్పటికిని బందీలమే, కారాగార బద్దులమే. కారాగాతరాలొె 
"(తంత్రము లేదు. స్వాతంత్ర్యము చెఅసాల గోడలకు బయుళఉఓా 
టుంది, సంఘము యొక్క పరిధికి బయట వుంటుంది. ఆ సంయు 
స నుండి బయటపడవలెనంటే దాని యొక్క నిర్మాణముయ మిరు 
శం చేసికోవాలి అంశే మీ మనస్సును మీరు అర్హం చేసికోవాలి. నే 
ూగరికతను సృష్టించినది మనస్సు; సంప్రదాయ బద్దమైన సంస్కృతిని 
లేదా సమాజమును సృష్టించినది మనస్సు. మీ మనన్సును మిడు 
అర్హం చేసికోకుండా కేవలము సామ్యవాదిగానో, సమాజవాదిగానో చేత 
మరొకవాదిగానో తిరగబడడంలో ప్రయోజనము మృగ్యము. అండువలు.న 
మీగురించి మీరు తెరిసికోవడం చాల అవసరం. మీరు చేసే కాద్వకలా 
సాలను మీ ఆలోచనలను మీ భావాలను జాగ్రత్తగా గమనిస్తూ వుండాతా. 
దే విద్యయంయే, కాదా? ఇట్లు మిమ్ము మీరు జాగత్తగా గమనించు 
'ంటూ వుంటే మీ మనస్సు సున్నితము, సంవేదనశీలము మాతియుు 
మిక్కిలి _జాగృతమవుతుంది. 


ఇది మీరు ప్రయత్నించి చూడండి --' ఎప్పుడో భవిష్యత్తులో 
కాదు రేపు లేదా ఈ మధ్యాహ్నమే. ఒకవేళ మీగదిలో చూలు 
మంది జనం వుండేటట్టుయితే, మీ యింటినిండా మనుషులున్నట్టుయి తే, 
మీరు ట్‌ంలరిగ్‌ ఎక్కడికో దూరంగా పొండి; ఏదైనా చెట్టు (కేం 


ధ్యానము 119 


కూర్చోండి లేదా ఏటిగట్టున కూర్చోండి. మీ మనస్సు ఎట్లా పనిచే 
స్తున్నదో మెల్లగా గమనించండి. దానిని సరిదిద్దవద్దు. “ఇది తప్పు ఇది 
ఒప్పు” అని అనవద్దు. ఒక సినిమా చూస్తున్నట్టుగా దానిని చూస్తూ 
వుండండి. సినిమాకు పోయినప్పుడు మీరా సినిమాలో పాల్గొనడం లేదు 
గదా. నటీనటులు పాల్గొంటారు; మీరూరక చూసూవుంటారు. అదే 
విధంగా మీ మనస్సు ఎట్టా పనిచేస్తూ వున్నదో గమనించండి. అట్లా 
గమనించడం చాల వినోదంగా వుంటుంది. సినిమా చూడడం కంక 
వినోదంగా వుంటుంది. ఎందువల్లనంటే మీ మనస్సు సమస్త (ప్రపం 
చముయొక్క అవగిష్టాంశము. అందులో మానవ మాత్రులంద రనుభ 
వించిన అనుభవముల సారమున్నది. అర్హమవుతున్నదా? మీ మనస్సే 
మానవత. ఎప్పుడైతే మీకిది (ప్రత్యక్షంగా అనుభూతమవుతుందో అప్పుడు 
మీలో సర్వవ్యాపకమైన దయారసము నిండిపోతుంది. ఈ అవగాహన 
నుండి అపరిమితమైన (పేమ పుట్టుకొని వస్తుంది. అప్పుడు మీకు 
అందమైన వాటిలోనుండే అందమేమిటో తెలుస్తుంది. 


1. ప్రశ్నః మీరు మాట్లాడుతున్న విషయాలన్నీ మీకెట్లా తెలిశాయి? 
అవి మా కెట్లా తెలునాయి? | 


కృష్ణమూర్తిః:- ఇది మంచిప్రశ్న; కాదా? 


ఇప్పుడు నాగురించి నేను కొంత చెప్పుకొ నేటట్లయితే నేనీవిషయాల 
గురించి యే వుస్తకాలున్నూ చదవలేదు; ఉపనిషత్తులు, భగవద్గిత మొద 
మైనవి గాని మనస్తత్త్యశా స్త్ర, (గంథాలుగాని చదవలేదు. కాని నేనింతకు 
ముందు చెప్పినట్లుగా, మీ మనస్సును మీరు గమనించి చూస్తూ వుంౌే, 
అన్నీ అందులోనే వున్నాయి. కాబట్ట ఆత్మజ్ఞానమును పొందడంకోసం 
యాత్ర (ప్రారంభించింది మొదలు పుస్తకాల్లు అప్రధాన మైపోతాయి. అది 
యొక వింత ప్రపంచంలోకి ప్రవేశించినట్లు; అక్కడ కొత్త కొత్త విషయా 
లను కనుగొనడం ఆరంభిస్తారు. 'అద్భుతమైన వాటిని కనిపెడతారు. 
కాని చూశారా అక్కడ మీరు మీ “అహము నకు ప్రాధాన్యమిచ్చిన 


122 ఈ విషయమై ఆలోచించండి 


ఎవరైనా మిమ్ము గిల్లితే మీకు నొప్పి పుట్టుతుంది. అంతే అర్హ మేమిటి? 
మీ నాడులు మెదడుకు ఒక విధమైన సంవేదనను తిసికొనిపోతాయి. 
అప్పుడు మెదడు దానిని నొప్పిగా తెలియజేస్తుంది. అప్పుడు మీరంటారు, 
“నీవు మాకు నొప్పీ. కలిగించావు” అని. ఇది శరీరానికి సంబంధించిన 
అనుభూతి, 


అదేవిధంగా మానసికానుభూతి కూడకలదు. ఏమి, లేదా? ఎంతో 
అందంగా వున్నామని మీరనుకొంటూ వుంటారు. ఇంతలో ఎవరో వచ్చి 
“మీరు బొత్తిగా అనాకారు” లని అంటాడు. అదివిని మీరు చాల బాధ 
పడతారు. అంట్‌ దాని అర్హ మేమిటి? మీరు కొన్ని మాటలు విన్నారు. 
అవి మిక్కిలి భరింపరానివని అవమానకరమైన వని మెదడు అర్హం విప్పి 
చెప్పుతుంది. "అప్పుడు మీరు బాధపడతారు. ఎవరో వచ్చి మిమ్ము 
పొగిడి నప్పుడు “ఈ మాటలు వినడానికెంత యింవుగావున్నాయి” 
అని మీరంటారు. కాబట్టి ఈ భావన ఈ ఆలోచన ఒక విధమైన 
ప్రతిక్రియ. గుండు సూది (గుచ్చుకొన్నదానికి అవమానానికి పొగడ్తకు 
ఇంకా యిటువంటి వానికిది ప్రతిక్రియ. ఇదంతా మానసికానుభూతి, 
ఇదే ఆలోచన జరిగే ప్రక్రియ. ఇంతేకాదు. ఇది యింకా కష్టమైనది. 
మీరింకా లోతుకు పోయి చూడవచ్చును. 


చూశారా మనకేదైనా అనుభూతి కల్గితే దానికొక "పేరు పెడతాము, 
ఏమి పెట్టమా? అది చాల సుఖకరమనో అసుఖకరమనో అంటాము. 
మనకు కోపం వచ్చి నప్పుడు ఆయనుభూతి కొక పేరువెడతాం -- 
కోపమని. కాని అనుభూతికి పేరు పెట్టకపోతే ఏమౌతుందో ఎప్పుడై నా 
ఆలోచించారా? ప్రయత్నం చేసి చూడండి. ఈ సారి కోపము వచ్చిన 
పుడు దానికి పేరు పెట్టవద్దు. దానిని కోపమని అనవద్దు. పేరు పెట్టకుండా 
ఆయనుభూతిని మెలకువతో గమనించండి, ఏమి జరుగుతుందో చూడండి. 


4. ప్రశ్నః భారతీయ నంన్క ఎీతికీని అమెరికా నంన్కృృతికిని గల 
భోదమేమి? 


ధ్యానము 123 


కృష్ణమూర్తి ఏ- అమెరికా సంస్కృతిని గూర్చి మాట్లాడుతున్నా 
మంటల మన ఉద్దేశం అమెరికాకు తీసికొని ఫోబడిన ఐరోపా సంస్కృ 
తినిగూర్చియే. అది అమెరికాలో నాటుకొని క్రమపరిణామము చెందుతూ 
పెరిగి భౌతికంగానూ, మానసికంగానూ గూడ నూతన సీమలను అధిగమిం 
వీనదిః 
ఇక భారతీయ సంస్కృతి అంట ఏమిటి? ఇక్కడ వున్న మీ 
సంస్కృతి యేమిటి? అసలు సంస్కృతి యనే మాటకు అర్హ మేమి? 
మీరెప్పుడైనా తోట పని చేసివుంటే నేల నెట్టా సంస్కరించి సిద్దం 
చేస్తారో మీకు తెలుస్తుంది. మొదట త్రవ్వుతారు, రాళ్ళు తొలగి 
స్తారు, అవసరమైతే మిగితమైన యెరువును వేస్తారు; అంటే ఆకులు, 
ఎండుగడ్డి, వెంట ఇంకా రకరకాలైన సేంద్రియ పదార్హములు కలిపి 
అవన్ని (కుళ్ళిన తరువాత దానిని నేలను సారవంతము చేయడానికె 
వాడుతారు. అప్పుడు మొక్కలు నాటుతారు. ఈ సారవంతమైన నేల 
మొక్కకు పుష్టనిస్తుంది, పెంచుతుంది. ఆ మొక్క [క్రమంగా పెరిగి 
పెద్దదై అద్భుతమైన ముద్దులు మూటగస్ట్ర గులాదిపూవును పూస్తుంది. 


భారతీయ సంస్కృతి గూడ అట్లాంటిదే. కోట్టకొలది మనుషులు 
తమ ప్రయత్నాలద్వార్హా తమ సంకల్పముల ద్వారా కొన్నిటిని కోరుతూ 
మరికొన్నిటిని నిరోధిస్తూ, సంతతము ఆలోచన సాగిస్తూ, బాధలను అన 
విస్త, భయపడుతూ, కొన్నిటిని పరిహరిస్తూ, కొన్నిటిని ఉపభోగిస్తూ, 
నేటి యీ భారతీయ సంస్కృతికి కారకులైనారు. ఇందుకు తోడు 
ఇక్కడి గీతోప్ట స్థితి, ఆహారము, వస్త్రధారణ కూడ ఆ సంస్కృతి మీద 
తమ (ప్రభావాన్ని చూపించినాయి. కాబట్ట యీ సంస్కృతి కాధారమైన 
నేల అంటే మనస్సు, చాల అద్భుతమైనది. అది (ప్రస్తుత రూపమును 
పొందకముందు, -- అనగా పూర్తిగా సంప్రదాయ బద్దము కాకముందు 
-- ఇక్కడ కొందరు సృజన శీలురైన మహావురుషులుదృవించి ఆసియా 
ఖండమునంతటిని ఒక్క ఊపు ఊపియుండిరి. మీమాదిరి “సమాజము 
యొక్క ఆదేశాలను మేము తప్పక పాటించాలి; లేకపోతే మా తండ్రి 
యేమనుకొంటాడో” అని వారనలేదు. పైగా వారన్వేషించి అనిర్వచనీ 
యమైన సత్యమును దర్శించినవారు. వారు తమ దర్శనము గురించి 


24 ఈ వివయమె ఆలోచించండి 
4 ఈ 


మిక్కిలి ఉత్సాహము చూపియుండిరి గాని ఉదాసీనులుగా నుండలేదు. 
ఇదంతా కలిసి భారతీయ సంస్కృతి, అయినది. మీరు ఆలోచించే 
ఆలోచనలు, మీరు తినే తిండి, మీరు ధరించే వస్త్రాలు, మీ ఆచారవ్యవ 
హారాలు మీ నంప్రదాయము, మీ మాటలు, మీ వర్షచిత్రాలు, మీ శిలా 
విగ్రహాలు, మీ దేవతలు మీ పూజారులు, వురోహితులు, మీ శాస్త్రాలు, 
ధర్మ[గ్రంథాలు -- ఇవన్నీ కలిస్తే భారతీయ సంస్కృతి అవుతుంది, 
కాదా? 

ఈ విధంగా భారతీయ సంస్కృతి యూరోపియను సంస్కృతి 
కంటే కొంత భిన్నముగా కన్పించినను ఆ రెండింటి మూల మందున్న 
(వేరణ మాత్రము సమానమే. ఈ (పేరణ అమెరికాలో మరి యొక 
విధంగా అభివ్యక్తం కావచ్చు, అక్కడి . అవసరాలు, ఆవశ్యకతలు వేరు 
కాబట్టి. అక్కడ సంప్రదాయము తక్కువ, శీతలీకరణ యంత్రములు 
కార్డు మొదలైనవి యెక్కువ. కాని మూలమందున్న (_వేరణ మాత్రము 
సమానమే. అది సుఖాన్ని పొందడానికై దేవుడననేమో, సత్యమననేమో, 
తెలిసికొనడానికై గల (వేరణ. ఈ (వేరణ ఆగిపోయినట్టయితే సంస్కృతి 
క్షీణిస్తుంది. అదే జరిగినదీ దేశములో. ఈ సహజ (వేరణను అధికా 
రము, సంప్రదాయము, భయమున్ను ఎప్పుడైతే అడ్డగిసాయో అప్పుడే 
శంస్కృతి క్షయిస్తుంది. క్షీణదశను పొందుతుంది. 

సత్యమును దైవమును కనుగొనడాన్నికై గల (పేరణయే నిజమైన 
(వేరణ. మిగిలిన (పైరణలన్నీ గౌణములు, అముఖ్యములు. నిశ్చలమైన 
నీటిలోనికి ఒక రాతిని విసరినవుడు అది వడిన చోటునుండి వృత్తా 
కారంలో చిన్న చిన్న అలలు అనేకం బయలుదేరి విస్తరించుకొంటూ 
ఒడ్డువరకు పోతాయి, అట్టు విస్తరించుకొనే అలలు అ[పధానములు; 
అవే సమాజము యొక్క ప్రతిక్రియలు. కాని వాస్తవమైన (వేరణ కేంద 
మందుంటుంది; అది సుఖమును, దైవమును సత్యమును కనుగొనడానికి 
గల (పరణ. భయములో చిక్కు కొని యున్నంతవరకు బెదిరింపులకు లొంగి 
యున్నంతవరకు మీరు సత్యమును కనుగొనలేరు. బెదిరింపు, భయమున్ను 
తలయెత్తిన క్షణమునుండి సంస్కృతి క్షీణించడం మొదలుపెడుతుంది. 


ధ్యానము 125 


అందువలన మీరు చిన్నవారుగా నున్నప్పుడు సంప్రదాయమునకు 
బద్దులు కాకుండా మీ తల్లిదండ్రులకు సంఘమునకు భయపడకుండా 
వుండడం అవసరము. అప్పుడే సత్యమును _ కనుగొనడానికై కాల 
ముతో సంబంధము లేని (ప్రేరణ మీలో జాగృత మవుతుంది. సత్యమును 
దైవమును అన్వేషించెడి వారు మాత్రమే నవీన నాగరికతను నూతన 
సంస్కృతిని సృష్ట్రింపగలరు. అంతేగాని అంధానుసరణము చేసేవారు కాదు, 
ప్రాత సంప్రదాయమనే కారాగారంలోని నాలుగుగోడల మధ్య తిరుగుబాటు 
చేసేవారుకూడకాదు. మీరు సన్నాసిదుస్తులు వేస్తే వేయవచ్చు, ఏదో 
యొక సంఘంలో జేరవచ్చు, ఒక మతం వదిలిపెట్టి మరియొక మతం 
లోకి పోవచ్చు, విముక్తికోసం ఎన్నోవిధాల తంటాలు పడవచ్చు. కాని 
తత్త్వమును సత్యమును (ప్రేమను _ కనుగొనడానికై తగినంత (ప్రేరణ 
మీలో లేనట్టయితే మీ ప్రయత్నములన్నియు నిష్పియోజనములు, అర్హ 
రహితములు. మీరు మహాపండితులు కావచ్చు, (ప్రజలందరు మెచ్చుకొనే 
మంచిపనులను చేయవచ్చు. కాని అవన్నియు సంప్రదాయ మనెడి కారాగా 
రము యొక్క నాలుగు గోడల మధ్యనే కాబట్టి నిజమైన తిరుగుబాటు 
నిజమైన |క్రాంతికి ,ఉండేవిలువ వాటికి బొత్తిగా వుండదు. 


క. (ప్రశ్నా భారతీయుల గురించి మీ అభిప్రాయమేమి? 


కృష్ణమూర్తి:- ఇది వట్టి అమాయికుడడిగే ప్రశ్న. ఏమి కాదా? 
నిజాలను వాటిగురించి ఎట్టి అభిప్రాయాలు పెట్టుకోకుండా చూడడం 
వేరు నిజాలపై ఏవో అభిప్రాయాలుంచుకోవడం వేరు. (ప్రజలందరు 
మూఢవిశ్వాసాలలో భయంలో చిక్కుకొని వున్నారనే నిజాన్ని చూడడం 
వేరు ఆ నిజాన్ని చూచి దానిని ఖండించడం, నిందించడం వేరు. 
అభిప్రాయాలు ముఖ్యంకాదు. ఎందుకంటే నాకొక అభిప్రాయం వుండ 
వచ్చు. మీకొక అభిప్రాయం వుండవచ్చు. మరియొకరికి మరియొక 
అభిప్రాయం వుండవచ్చు. కేవలం అభిప్రాయాల మీద ఆధారపడి 
చేసే ఆలోచన తెలిని తక్కువ ఆలోచన. ఇంతకు ఎట్టి అభిప్రాయాలు 
'వెట్టుకోకుండా, మంచి చెడ్డల విమర్శ చేయకుండా ఒకదానితో నొకటి 


126 ఈ విషయమై ఆలోచించండి 


పోల్చకుండా నిజాలను ఉన్నవి ఉన్నట్టు చూడడం చాల ముఖ్యం. 


ఎట్టి అభిప్రాయాలు పెట్టుకోకుండా సౌందర్యమును యథాతధంగా 
చూడడమే నిజమైన సౌందర్య దర్శనము. అదేవిధంగా భారతదేశము 
లోని [ప్రజలను యథాతధంగా మీరు చూడగల్గితే ఎట్టి  నిశ్చితాభిప్రా 
యాలు లేకుండా మంచి చెడ్డల విచారణ చేయకుండా మిక్కిలి స్పష్టంగా 
మీరు చూడగల్షితే అప్పుడు మీరు చూచిన విషయాలు వాస్త వము లౌతొాయి. 


భారతీయులకు తమవైన కొన్ని ఆచారవ్యవహారాలు, అలవాటు 
ఉన్నాయి. కాని వాస్తవానికి తక్కిన మనుజులందరి వలెనే వారున్ను 
విసుగుచెందుతారు, దుణిస్తారు, భయపడతారు, క్రూరంగా వుంటారు. 
అందరివలెనే వారున్ను సంఘమనే కారాగారం నాలుగు గోడల మధ్యనే 
తిరుగబడతారు. అమెరికనుల మాదిరే వారికిన్ని సౌకర్యాలు కావాలి, 
అయితే ప్రస్తుతం వారికున్నన్ని సౌకర్యాలు వీరికిలేవు. సంసారాన్ని వదిలి 
సన్న్యసించి బుషుల మాదిరి వుండడానికి ప్రయత్నించడం వారికిగల 
బలమైన ఒక సంప్రదాయం. కొని వారికిన్ని బాగా నాటుకొని పోయిన 
ఆశలు, ఆకాంక్షలు, దంభము, లోభము, ఈర్వాసూయలు కలవు. లోక 
మంతట అందరు మనుష్యులలో వున్నచ్లే వీరిలోను కులభేదములు గలవు. 
అయితే అవి వీరిలో మరింత తీవ్రమయినవి. (ప్రపంచంలో ఏమి జరి 
గినా దాని (ప్రభావాన్ని దాని సంపూర్ల దృశ్యాన్ని భారతదేశంలో ఇంకా 
స్పష్టంగా దగ్గరినుండి చూడవచ్చు. మనలనందరు (ప్రేమించాలని కోరు 
కొంటాము. కాని (పేమ అంటే యేమిటో మనకు తెలియదు. ఏదో 
సత్యపదార్హం కోసం తపిస్తూ విచారంగా వుంటాము. దానికోసం ఉప 
నిషత్తులు భగవద్గీత బైబిలు ఇంకా ఇతర పుస్తకాల వైపు మన దృష్టి 
మరలిన్తాం. తుదకందలి శబ్దజాలములో ఊహాపోహలలో చిక్కుకొని దారిత 
ప్పుతాం. ఇక్కడగాని, రష్యాలోగాని అమెరికాలోగాని మానవుని మనస్సు 
ఒకే విధమైనది. కాని వేర్వేరు వాతావరణాలలో వేర్వేరు ప్రభుత్వాల 

క్రింద వేర్వేరు విధాలుగా అది అభివ్యక్తమవుతూవుంటుంది. 
12 జనవరి, 1955 


12 


అభయ భావన 


3ెఅసాల గోడల మధ్య జరిగే తిరుగుబాటును గురించి యంతవజణకు 


చర్చిస్తూ ప అంటు సంఘ సంస్కర్తలు, ఆదర్శవాదులు, 
ఏవేవో ఫరితాలను సాధించడం కోసం నిరంతరము పాటుపడే యితరు 
లున్ను ఇటువంటి వారందరు తాము పొందియున్న సంస్కారములనే 
గోడలమధ్య, తామున్న సంఘన్యవస్థ యొక్క గోడల మధ్య, పెక్కు 
నుంది జనుల సమిబ్బసంకల్పాని సక అభివ్యక్తీ క కరణముగా నున్నట్ట సభ్యతా 
సంగ ఎతుఅ యొక్క పరిధిలోపల ఎట్లు తిరుగుబాటును చేస్తారో చర్చిం 
న taiyed ఇప్పుడు అభయచుంట యేమిటో అదెట్టా కలుగుతుందో 
మనము చర్చించడం చాల (ప్రయోజనకరంగా వుంటుందని అనుకొం 


టన డు, 


ol 


నిర్చత వరిధిలోపల చేసెడి ఆ చొరవ ఆత్మవిశ్వాసాన్ని (Self 
Confidence) మాత్రమే కలిగిస్తుంది. దీనిని _ అహంపూర్ష విశ్వా 


చొరవ తీసికొని పనిచేస్తూ వుంటి విశ్వాసం కలుగుతుంది. కాని 


సదునవచ్చు. డినికిసి అహం శూన్య విశ్వానా నికిన్ని పోరికయే లేదు. ఆ 
రెండును పూర్తిగా భిన్నములు. విశ్వాసం కల్షియుండడమంట యేమిచో 
అలాల dl , CAS 

పీరు తెలుసునా? మీ చేతులతో మీరు స్వయంగా ఏదైనా పనిచేసే 
న్యయంగా ఒకమొక్కను నాటి అది పెరగడం చూస్తే ఏదైనా బొమ్మక 
చ 

రంగు చేస్తే, ఒక పద్యం అల్లితే లేక మీరు పెద్ద నాండ్లిన తరువాత 

అ of C3 శ 

ఒక వంతెన నిర్మిస్తే లేదా (ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన పనిని 
డేసిడ్రైనా చాలాబాగా నిర్వహిస్తే అప్పుడు మీలో ఒకవనిని చేయగలమనే 
ధీమా ఆ దిశ్చ్వాసం - కల్గుతుంది. రాసి నునరు తెలిపిన యీ విశ్వాసం 
వ3ెఆసొల లోపలనే. ఈ చైజసాల సామ్యచాదుల సమాజంగాన్సి బాండు 


128 ఈ విషయమై ఆలోచించండి 


వుల సమాజంగాని, (కొస్తే వుల సమాజంగొని మరి యే సమాజ మైనా 
సరే మనచుట్టు నిర్మించిన చెజనాల. ఇట్టి చెఅసాల లోపల తీసికొన్న 
చారవవలన ఒక విధమైన విశ్వాసం తప్పక కలుగుతుంది. మనం కొన్ని 
పనులు చేయగలమనే విశ్వాసమది -- ఒక మోటూారుకు రూపకల్పన 
చేయగలమని గాని మంచి వెద్యులమో, గొప్ప శ్నాస్త్రజ్ఞులమో, లేదా 
మరొకరమో కాగలమని గాని విశ్వాసము కలుగుతుంది. ఈ విధంగా 
సంఘవ్యవస్టలో నుంటూ సఫలత పొందడంలో, ఆ సంఘాన్ని సంస్క 
రించడంలో, దాని లోపలికి మరికొంత వెలుతురు వచ్చేటట్లు చేయ 
డంలో, దానిలోపరి గోడలను అలంకరించడంలో సామర్హ్యమున్నట్టయితే, 
దానితో వచ్చే విశ్వాసము నిజంగా ఆత్మ విశ్వాసము, అహంపవూర్లవి 
శ్వాసము. అందులో మనమేదో చేయగల మనే జ్ఞానమున్ను, దానిని 
చేయడంలో మేము సమర్హులము కాన మేము గొప్పవారమనే భావన 
యున్ను వుంటాయి. అట్టుగాక విచారణ చేయడం ద్వారా అవగాహన 
పొందడం ద్వారా మీరున్న సంఘము యొక్క కట్టుబాట్లను చేదిం 
చుకొని బయటపడితే అప్పుడు పూర్తిగా విభిన్నమైన విశ్వాసమొకటి 
మీలో కల్గుతుంది. అందులో ఆత్మ (ప్రాధాన్యభావనకు చోటులేదు. మన 
మీ రెండు విధములైన విశా (సములకు--అంటే అహంపూర్మ విశ్వాసము 
నకును అహంశూన్య _ విశ్వాసమునకును -- గల భేదమును అర్హము 
చేసికోగర్లితే మన జీవితమెంతో .సార్హకమవుతుంది. 


బాడ్మింటనుు |క్రికెట్టు, పుట్‌బాల్‌ లాంటి ఆటలను మీరు చాల 
బాగా ఆడినప్పుడు మీ మనస్సులో ఒక విధమైన ఆత్మ విశ్వాసం 
కలుగుతుంది. ఏమి కలుగడా? నేను బాగా ఆడగలననే భావన అందులో 
వుంటుంది. గణిత సమస్యలను చాల వేగంగా, మీరు పరిష్కరింపగలిగితే 
దానివలన గూడ మీకు ఆత్మప్రత్యయం కలుగుతుంది. సంఘ పరిధి 
లోనుంటీూ, చేసిన పనుల వలన విశ్వాసం కలిగినట్టయితే, దానితో 
బాటు ఒక విధమైన దురహంకారము కూడ కలుగుతుంది. ఏమి కల్లదా? 
కార్యక్షమత గర్లినవానికి, కార్యమందు సాఫల్యమును పొంద సమర్థుడైన 
వానికి ఆత్మవిశ్వాసముతో బాటు దురహంకారముగూడ అంటే “ఆ 


అధయ భావన 120 


పని చేసిన వాణ్ణి నేనే” అనే భావన గూడ తప్పక వుంటుంది. కాబట్టి 
ఫరితమును సాధించడంలో, చెజసాల గోడల మధ్యగల సంఘమును 
సంస్కరించడంలో ఈ ఆత్మ దురహంకారము -- అంతే “నేను చేసి 
తిని నా ఆదర్శము గొప్పది, నా షక్షము 7లిచినది” ఇటువంటి భావన 
తప్పక వుంటుంది. సమాజమనే చెరసాల యొక్క గోడల మధ్య వ్యక్త 
మయ్యే ఆత్మవిశ్వాసముతో బాటు, నేను నాది అనేభావన ఎల్లప్పుడును 
తప్పక వుంటుంది. 


ఆదర్శవాదులు ఎంత దురహంకారముతో వుంటారో మీరు గమ 
నించలేదా? సంఘంలో పెద్ద పెద్ద సంస్కరణలు కొని తెచ్చినట్టి, 
కొన్ని ఫలితాలను సాధించినట్టి రాజకీయనాయకులు తమ గొప్పత 
నానికి తాము పొంగిపోతూ తమ ఆదర్శ్భాలకును అందులో తాము 
పొందిన సిద్దికిని ఉబ్బిపోతూ వుండడం మీరు గమనించలేదా? వారి 
దృష్టిలో వారెంతో ముఖ్యులు. కాన్ని రాజకీయోపన్యాసములను చద 
వండి. సంఘసంస్కర్తలమని చాటుకొనే యీ మనుషులను కొందరిని 
గమనించండి. వారు కొనసాగించే సంఘ సంస్కరణోద్యమంలో వారు 
తమ అహమును ఎంతగా వెంచుకొంటున్నారో మీరు చూడగలరు. వారు 
తలపెట్టిన సంస్కరణలు ఎంత విస్తృత మైనవై నను, అవి _చెఅనాల 
యొక్క నాలుగుగోడల మధ్యనే! కాబట్టి అవి వినాశకరములు; తుదకవి 
మనిషికి ఎంతో దుఃఖాన్ని సంఘర్షణను కలుగచేస్తాయి. 


కాబట్టి, మీరీ సంఘవ్యవస్థనంతను, సంస్కృతి రూపములోనున్న 
సాముదాయిక సంకల్పమును, నాగరికతయని పిలువబడే దానిని క్షుణ్ణముగా 
పరిశీలించి చూచినట్లయితే, -- అదంతా అర్హం చేసికొని దానిని చేదించు 
కొని బయటపడితే, హిందువులుగొని, (క్రైన్తవులుగాని, సామ్యవాదులుగాని, 
మీరెవరైనా సరే, మీమీ సంఘములనెడి కారాగారముల కుడ్యములను 
శేదించుకొని బయటికి వచ్చివేస్తే, అప్పుడు. మీకు కలిగెడి విశ్వాసము 
దురహంకారముతో దూషితము కానిదని తెలిసికోగలరు. ఆ విశ్వాసము 
నిర్జోషము, నిర్వ్యాజము. అది వట్టి ఆ గాయికమైన శిశువు యొక్క 


130 ఈ విషయమై ఆలోచించండి 


విశ్వాసము లాంటిది. ఆ పసిపాప దృష్టిలో చేయగూడని పని అంటూ 
లేదు. ఇటువంటి అమాయికమైన విశ్వాసమే [కొత్త నాగరికతను సృష్టిం 
పగలదు. కాని మీరు సంఘ వ్యవస్థకు లోబడియున్నంత కాలము ఇట్టి 
అమాయికమైన విశ్వాసము సిద్దింపనేరదు. ఇట్టే విశ్వాసమును బహుశా 
అభయమని పిలువవచ్చు. 


ఈ విషయాన్ని దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ చెప్పే వక్త 
కానే కాదు ముఖ్యము. అతడు చెప్పేదానిలోని సత్యమును అవగాహన 
చేసి కోవడమే ముఖ్యము. ఇంతకును విద్యయంటే అదే; కాదా? 
సంఘ వ్యవస్టలో ఇమిడి పోవడంకోసం మిమ్ము సిద్దపరచడం కాదు 
విద్యయొక్క పరమార్ధము. తద్విరుద్ధముగా, సంఘవ్యవస్టను పూర్తిగా 
లోతుగా క్షణల్ణుంగా అవగాహన చేసికొని, దానిని ఛేదించుకొని బయటప 
డడం లో సహాయపడడమే విద్యయొక్క (ప్రధాన ప్రయోజనము. అప్పుడు 
మాత్రమే మీరు దురహంకారము లేని స్వతంత్ర వ్యక్తులౌతారు. అప్పుడు 
మీరు నిజంగా మాయామర్మములేని అమాయికులు, మీకున్న విశ్వా 
సము మాయామర్మము లేనిది. 


సంఘంలో మనమెట్టు ఇమిడిపోగలం? లేదా దాని నెట్టు సంస్కరిం 
పగలం? దాదావు మనందరి ధ్యాస ఇదే. చాల విషాదకరమైన విషయం 
కాదా ఇది? మీరడిగిన ప్రశ్నలలో ఎక్కువభాగము ఈ వైఖరిని (ప్రతి 
బింబించడం మీరు గమనించలేదా? మీరడిగే (ప్రశ్నల సారాంశ మేమంే, 
“నేనెట్లు సంఘంలో ఇమిడి పోగలను? సంఘంలో ఇమడక పోతే 
మాతల్లిదండ్రులు ఏమంటారో? నా గతి యేమైపోను?” అటువంటి 
వైఖరి మీలో వున్న ఆ కొద్దిపాటి విశ్వాసాన్ని మీలో వున్న ఆ కొద్ది 
వాటి చొరవను నశింపజేస్తుంది. పాఠశాలలు, కళాశాలలు వదిలి స (యంచా 
లిత యంత్రముల (automatons) వలె మీరును బయటికి వస్తారు. , 
ఆ యంత్రములవలె బహూశా మీలో మిక్కిలి శక్తి సామర్హ్యములుండవచ్చు. 
కొని సృజనాత్మ కమగు జ్వాల మా(త్రముండధు. అందువలన తామున్న 
సమాజాన్ని, తాము నివసించెడి పరిసరాలను బాగుగా అర్హం చేసికోవడం, 


అభయ భావన 131 


అట్టువాటిని అవగాహన చేసెకోవడం ద్వారా వాటినుండి విడివడడం చాల 
అవసలం. 


చూశారా, (ప్రపంచదుంతటా వున్న సమస్య యిది. ఐరోపాలోగాని 
రష్యాలో గాని ఇక్కడగాని ప్రాత విలువలన్నీ నగించిపోతున్నాయి. జీవి 
తాన్ని [కొత్త దృష్టితో చూడడానికి దానికి (కొత్త విలువల నీయడానికిన్ని 
మానవుడు ప్రయత్నిస్తున్నాడు. జీవితమనేది యెడతెగని సవాలు. ఆ 
సవాలు నిత్యనూతనము. అందువలన ఆర్హిక వ్యవస్తలో ఏదోకొంత 
మార్పు తేవడం ఆ సవాలును సంపూర్ణంగా ఎదుర్కొంటున్నట్లు కాదు. 
నిత్యనూతన మగు ఆ సవాలును సంపూర్తంగా ఎదుర్కొ నడంలొ సంస) J 
తులు, నాగరికతలు, మానవజాతులు సమర్షములు కా కానట్లయితే అవన్నియు 
నగించిపోతాయి. 


మీకు సరియైన విద్య గఅపబడకపోతే పసిపిల్లలకు వలె యీ అద్భు 
తమైన విశ్వాసము, ఈ అభయ భావన మీలో లేకపోతే మీరు తప్పని 
సరిగా సమిష్టిలో సముదాయంలో - లీనమైపోతారు; మీ జీ 
తములు నిరర్హకములై పోతాయి. మి వేళ్ళి చివర కొన్ని అన్షైరాలు 
చేర్చుకొ కతు. తరువాత పెండ్లి, పిదప పిల్లలు, అంతటితో కధికించికే, 


మనమింటికి --మీ వ్యక్తిత్వానికి మంగళహారతి. 


చూశారా, మనలో చాలమందికి భయం. మీంందరు సంపూర్తి 
మానవులై పోతారే మోనని మీ తల్రిదంద్రులకు భయం, మీ ఉపాధ్యాయి 
లకు భయం, ప్రభుత్యములకు భయం, మతిములకు భయం. వింత 
పరిసరముల (ప్రభావానికి, సాంస్కృతిక ప్రభావానికి బందిలై 'పతకగా 
వుండిపోవాలని వారందరి అధిపాయం. కాని సంఘనిర్మాణమును అర్హం 
చేసికొని దానిని ఛేదించుకొని బయటికి వచ్చినవారే ఆవిధంగా, తమ 
మనస్సులయందు నాటుకొనిపోయిన  సంణ స్కాతములము బదులు కాని 
వారే (కొత్త నాగరికతను సృష్టంపగలవారు. ఆంతేగాన్న కేవలం (గొడ్డగా 
ఇతరుల ననుకరించేవారు కాదు; తాటులవాటు పెద్ది పెద్దతీకే భిన్నంగా 
వున్నదని తలచి, మరొక పద్దతిని ఎదిరించేవారున్ను కాదు. దై వమును 


132 ఈ విషయ మై ఆలోచించండి 


లేదా సత్యమును అన్వేషించడం చెరసాలలో నాలుగుగోడల మధ్య జరిగే 
పనికాదు. ఆ చెరసాలను అర్హం చేసికొని దాని గోడలను |బ్రద్దలుగొట్టు 
కొని బయటపడడంలో ఆయన్వేషణ ఆరంభమవుతుంది. విముక్తి దిశగా 
చేసెడి ఈ (ప్రయాణమే క్రొత్త సంస్కృతిని (క్రొత్త ప్రపంచాన్ని సృష్టి 


క్ల 


స్తుంది. 


1. పేశ్నకా కృవ్ణజ్సీ మనకెవరైనా తోదువుండాలని యెందుకు కోరు 
కౌంటాము? 


కృష్ణమూర్తి:- మనకు తోడు కావాలని ఎందుకు కోరుకొంటామని 
ఒక బాలిక అడుగుతున్నది. ఎవరికైనా తోడెందుకు కావాలి? భర్తగాని, 
భార్యగాని పిల్లలుగానిి స్నేహితులుగాని లేకుండా ఒంటరిగా ఈ (ప్రపం 
చంలో మీరు జీవింపగలరా? చాలమంది ఒంటరిగా జీవింపలేరు. కాబట్టి 
వాండ్లకు తోడుకావాలి. ఒంటరిగా వుండవలెనంకే అత్యధిక మైన 
. తెలివి కావాలి. పైగా దైవమును సత్యమును దర్శించవలెనంకు ఒంట 
రిగా వుండడం చాల అవసరం, ' భర్తగాని, భార్యగాన్ని మరెవరై నాగాని 
తోడుండడం, బిడ్డలుగూడ వుండడం వైకి చూడడానికి చాల బాగుం 
టుంది గాని ఆ బాదర బందిలో చిక్కుకొని మనం నశించుతాం. 
కుటుంబ బాధ్యతలలో, ఉద్యోగ నిర్వహణలో |క్రొత్తదనం లేక్క వినుగు 
పుట్టిస్తూ ఏకరీతిగా కొనసాగే దైనిక జీవితంలో [క్రమంగా క్షీణించి నడిస్తాం. 
అట్టు జీవితానికి అలవాటుపడిపోయి, ఆ తర్వాత ఒంటరిగా జీవించ 
డమనే ఆలోచన వస్తేనే భయవడిపోతాం. మనలో చాలమందిమి మన 
భరోసానంతా, మేన విశ్వాసమంతా ఏదో ఒకే దానిమీదే వుంచుతాం -- 
అన్ని (గుడ్లను ఒకే గంపలో పెట్టినట్లు. మన జీవితాలలో మన సహచ 
రులు, మన కుటుంబాలు ఉద్యోగాలు తప్ప మనకు మరే సంపదాలేదు. 
ధన సంపదను జ్ఞానసంపదను ఎవరైనా - సంపాదించుకోవచ్చును. అట్టి 
నంపదగాకుండా మరొక విధమైన సంపద -- అంటే ఆద్యంతములు 
లేని సత్యము యొక్క అన్వేషణ మనే సంపద -- మన జీవితంలో 
వుండి వున్నట్లయితే అప్పుడు ఇతరుల సాహచర్యం కోసం (పొకులాడము, 


అభయ భావన 133 


అది అ(పధానమవుతుంది. 


కొని చూడండి, ఒంటరిగా స (తంత్రంగా జీవించడమంకే ఎట్లో 
మీకు ఎవరును బోధించలేదు. మీరెప్పుడైనా ఒంటరిగా వాహ్యాళికి 
వెళ్తారా? బయటికి ఒంటరిగా పోవడం చాల అవసరం. ఏమీ పుస్తకాలు 
తీసికొని పోవద్దు. ఎవరినీ తోడుగా తీసికొని పోవద్దు. ఒంటరిగా పోయి 
ఏదైనా చెట్టుక్రింద కూర్చోండి. అక్కడ అన్నిటిని మెల్లగా పరిశీలిస్తూ 
వుండండి -- చెట్టు నుండి ఆకు రాలడం గమనించండి. నీరు తప 
తప కొట్టుకోవడం వినండి. బెస్తవాడు పాటపాడడం అలకించండి. షక్షి 
ఎగరడం చూడండి. అట్టే మీ మనో వీధిని ఒక దానివెంట నొకటి 
తరుముకొంటూ వస్తూవుండే ఆలోచనలను [శ్రద్దగా గమనిస్తూ వుండండి. 
మీరు ఒంటరిగా వుండి వీటినన్నిటిని గమనించి చూస్తూవుంళకు, మీ 
హృదయంలో అద్భుతమైన సంపదలను కనుగొనగలరు. వాటిపై మరెవరి 
కిని అధికారములేదు. ఏ ప్రభుత్వమున్ను పన్ను వేయలేదు. ఏ మానవ 
మాపత్రుడున్ను వాటిని చెడ గొట్టలేడు. అవి యెన్నటికిని నశించేవి కావు. 


2. ప్రశ్నః మీరు ఉవన్వాసాలివ్యడం సరదా కోనమా? కాలత్షేవం 
కోసమా? మాట్లాడి మాట్లాడి అలసపోరా? మీరెందుకోనం ఈ వని 
చేస్తున్నారు? 


కృష్ణమూర్తి:- ఈ (ప్రశ్న అడిగినారు, నాకు చాల సంతోషం. 
మీరు దేనినైనా (ప్రేమిస్తే దానియందు మీకు విసుగు పుట్టదు -- అది 
మీకు తెలుసుగదా. నా వుద్దేశంలో (పేమించడమంశకే అందులో ఏదో 
ఫరితం పొందాలనే కోరిక వుండదు. (పేమద్వారా ఏదైన ఫలితాన్ని ఆగిం 
చము. మీరు దేనినైనా ప్రేమించడం ఆత్మతృప్తికోసంకాదు. అందువలన 
దానిలో నిరాశ పొందడమంటూలేదు. ఆ (ప్రేమకు అంతమున్నూ 
లేదు. ఐతే మరి నేను ఎందుకిది చేస్తున్నాను? బహుశా ఇదేవిధంగా 
గులాబి పూవు ఎందుకు వికసిస్తుంది? మల్లెపువ్వు ఎందుకు సువా;ః 
నలు విరజిమ్ముతుంది? షక్షి యెందుకు ఎగురుతుంది? అని కూడ 


134 ఈ విషయమై ఆలోచించండి 


మీరడుగవచ్చుగదా? 


అయితే, మాట్లాడకపోతే యేమి జరుగుతుందో చూద్దామని తలచి 
నేను మాట్లాడకుండా వుండడానికి ప్రయత్నించాను. సంభాషణలు, 
ప్రసంగములు జరుపలేదు. అదీ బాగానే వుంది. ఏమి, నేను చెప్పేది 
మీకర్ణమౌతున్నదా? ధనమో, బహమానమో, పదిమందిలో గొప్ప పేరో 
(ప్రసిద్దో ప్రాముఖ్యమో లభిస్తుందని మీరు మాట్లాడుతూ వుంటే అందులో 
అలసట వుంటుంది. అది చెరువు కలుగజేస్తుంది. అందుచే అది 
నిరర్హకము; కేవలము ఆత్మ తృప్తికోసమే చేయబడుతుందది. అట్టుగాక 
మీ హృదయం లో (పేమ అనేది వున్నట్లయితే, ఆ హృదయము మనః 
కల్పితము లైన వాటితో నిండి వుండకపోతే, అప్పుడది (త్రికాలములందును 
నిర్మల జలమును ద్రవించెడి జలధారాయం[త్రము (Fountain) వంటిది, 
ఊట బుగ్గ (ఏpring) వంటిది. 


త (ప్రశ్నా నేను (వేమించే మనిషికి కోవం వస్తే అ కోవమెందు 
కంత తీవ్రంగా వుంటుంది? 


కృష్ణమూర్తి:- అసలు మీరు ఎవరినైనా (ప్రేమిస్తారా? (వేమించడ 
మంటి యేమిటో మీకు తెలుసునా? (పేమించడమంటే మీ మనస్సును 
మీ హృదయాన్ని మీ సర్వస్వాన్ని అర్పించి, దానికి బదులుగా ఏమిన్ని 
ఆశించకవోవడం, (పేమకు బదులు (పేమనిమ్మని భిక్షాపా._తను ముందుకు 
సాచక పోవడం. ఏమి అర్హమవుతున్నదా? అటువంటి (పేమ వున్నప్పుడు 
అక్కడ కోపమునకు అవకాశమే లేదు. మనమెవరినెనా మామూ 
లుగా (పేమ అనబడే దానితో (ప్రేమిస్తే మనకెందుకు కోపం వస్తుందో 
తెలుసా? మన (ప్రేమకు బదులుగా ఆ మనిషినుండి మనము "దేనిని 
ఆశిన్తామో, అది మనకు లభించడం లేదు, అంతేనా? నేను నా భార్య 
నుగాని భర్తనుగాని కొడుకునుగాని కూతురునుగాని (పేమిస్తాను; కాని 
వాండ్లేదైనా తప్పుచేస్తే వెంటనే నాకు కోపం వస్తుంది. ఎందువలన? 


అభయ భావన 135 


తండ్రికి తన కొడుకుమీదగాని కూతురుమీదగాని కోపమెందుకు 
వస్తుంది? ఎందుకంటే, తన బిడ్డ తాను కోరినట్లుండక్క తాను 
చెప్పినపని చేయక, తానుద్దేశించిన చట్రంలో ఇమడక  తిరగబడడం 
మొదలు పెడుతుంది. తల్లిదండ్రులు తమ ఆస్తి దా (రాగొన్తి తమ బిడ్డ 
లద్వారాగాని తమ ఆశలను  ఫలింపడేసికోడానికిి తాము చిరంజీవులై 
పోవడానికి (ప్రయత్నిస్తారు. తమకు నచ్చని పనిని బిడ్డ చేసినప్పుడు 
వాండ్లకు తీవ్రమైన కోపం వస్తుంది. బిడ్డయెట్లా వుండవలెనో వారికొక 
ఉద్దేశమున్నది, ఒక ఆదర్శమున్నది. దాని ద్వారా వారు తమ ఆశయా 
లను నెరవేర్చుకొన దలుస్తారు. అందులోనే వారికి తృప్తి. అందువలన 
తమ ఉద్దేశాలకు భిన్నంగా బిడ్డలు నడుచుకొంటున్నప్పుడు వారికి కోపం 
వసుంది. 


ఒక్కొక్కసారి మీ స్నేహితుని మీద మీకెంతో కోపం వస్తుంది, 
గమనించారా? ఇక్కడ కూడ జరిగేది అదే (ప్రక్రియ. _మీరతని 
నుండి యేదో ఆశిస్తూ వుంటారు. మీ ఆశ నెరవేరనప్పుడు మీరు 
నిరాశ చెందుతారు. నిజానికి దాని అర్హం యేమిటంట మీరు ఆంత 
రికంగా; మానసికంగా, ఆ మనిషి మీద ఆధారపడి వున్నారన్నమాట. 
కాబట్టి మానసికమైన పరాధీనత ఎక్కడ వున్నదో అక్కడ  ఆశాభం 
గమ చిరాకు తప్పదు. దానివలన కోపము, మాత్సర్యము, అసూయ 
ఇంకొ రకరకాలైన విరోధ లక్షణాలన్నీ కలుగుతాయి. అందువలన చిన్న 
ప్పటినుండి మీరు ప్రేమిస్తూ వుండాలి -- చెట్టునుగాని, పిట్టనుగాని, 
జంతువునుగాన్సి మీ ఉపాధ్యాయునిగాన్సి మీ తల్లినిగాని మీ తండ్రినిగాని 
-- ఎవరినైనా సరే దేనినైనా సరే సంపూర్తభావముతో, (పేమించడం 
చాల అవసరం. అప్పుడు స్వయంగా మీకే అర్హమవుతుంది -- ఘర్షణ 
లేకుండా, భయం లేకుండా వుండడమంకే యేమిటో. 


కొని చూశారా, చదువు చెప్పే ఉపాధ్యాయుడు వూమూలుగా 
తన బాగోగుల గురించి తాను ఆలోచించుకొంటూ వుంటాడు; తన 
కుటుంబము, తన ఆదాయము, తన పదవి -- విటిని గురించిన చింత 


1కే ఈ విషయమై ఆలోచించండి 


లలో తగుల్కొని వుంటాడు. అతని హృదయంలో (_పేమంటూ soe 
విద్యావిధానంలో వున్న కష్టాలలో ఇది యొకటి. మీ హృదయంలో (పేమ 
ఉండవచ్చు; చిన్న పిల్లలలో (పేమ వుండడం సహజం. కాని ఆ (ప్రేమను 
తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు, సాంఘిక వాతావరణమున్ను త్వరలోనే 
నశింపజేస్తాయి. ఆ అమాయికత్వాన్ని, జీవితమును గుబాళింవజేసెడి 
ఆ (ప్రేమను పోకుండా చూచుకొవడం చాల కష్ట మైనేవని; దానికెంతో 
తెలివి లోచూపున్ను వుండాలి. 


4. (ప్రశ్నః మనను తనకున్న అడ్డంకుల నెట్టు అతిక్రమించి పో 
అదు? 


> 


కృష్ణమూర్తి :- తన అడ్డంకులను తాను దాటుకొని ముందుకు 
పోవాలంటే మొట్టమొదట ఆ యడ్డంకులేవో మనస్సు తెలిసికోవాఠి 
గదా? మీరు మీ మనస్సునకున్న పరిమితులను, హద్దులను, సరివా 
ద్దులను మొదట తెలిసికోవాలి. కాని మనలో చాల తక్కువమందికే 
వాటిని గురించి తెలుసును. మనకవి తెలుసునని అంటాం. కాని అది 
వట్టి నోటిమాట. “ఇదిగో ఇక్కడ వున్నది అడ్డంకి; ఇది నాలోని 
బంధము. దినిని నేను అర్హం చేసికోవాలి. కాబట్టి దెనీసీ విమర్శించి 
చూచుకొంటాను. ఇది యెట్లా వచ్చినదో, దీని స్వభావమేమిచో నేను 
హాన్తాన్కు” అని మనమెప్పుడూ అనము. జల్బేమిటో తెరిస్తే, దానిని 
యం చేసికోడానికి అవకాశముంటుంది. కాని జబ్బేమిటో తెలిసికోవా 
లంకే అనగా మనస్సునకున్న పరిమితులను, దాని కున్న బంధాన్ని లేక 
ఆటంకాని? తెలిసకోవాలం ళు, అనగా మనస్సును అర్హం చేసికోవాలం కే 


శ 
2 


en ఖందంచకూడదు; ఇది తపా ఇది ఒప? అని విమర్శించకూ 
రాద... ఇదం వ క్ష ఆ 

తము చజతదుగ్లానే ఎట్టి అభిప్రాయాన్ని ఏర్పరచుకోకుండా, దానియెడల 
షక్షవొతంగాని, ఏరోధంగాని లేకుండా జాగ్రత్తగా పరిగిలించారి. ఈ వని 
చాల కష్టం. ఎందుకనగా మనం. తప్పు పట్టుడానికి, ఖండించడానికి అల 
బాౌటువడ్డ బాంకరం. 


అభయ భావన 137 


పిల్లవాణ్ణి అర్హం చేసికోవాలంకే, ముందా పిల్లవాళ్లి నిందించడం, 
తప్పు పట్టడం మానివేయాలి. వాళ్లో నిందించడంలో అర్హంలేదు. వాళ్లో 
ఆడుకొనేటప్పుడు, ఏడ్చేటప్పుడు, తినేటప్పుడు గమనించి చూడాలి. 
వాడి మనస్సు ఎప్పుడెట్లా వుండేది పరిగీలించాలి. అంతేగాని ఆ పిల్ల 
వాడు అందవికారంగా వున్నాడు, తెలివ తక్కువ మొద్దు ఇట్లాంటివాడు, 
అట్టాంటివాడని మీరన్నట్తయితే, మీరింక వాణ్ణి సరిగా గమనించలేరు, 
పరిగీలించలేరు. అదే విధంగా మనస్సునకున్న అడ్డంకులను -- పైపైన 
కన్సించేవే గాకుండా, లోతుగా, అంతశ్వేతనలో, వుండేవాటినిగూడ -- 
గమనించాలంట్ర, వాటిని నిందించకుండా గమనించాలి. అప్పుడు మీ 
మనస్సు వాటిని దాటి ముందుకు పోగలదు. అట్లా ముందుకు పోవడమే 
సత్యము దిశగా పోవడము. 


4 


త్‌ (ప్రశ్నః- ప్రపంచంలో ఇంతమంది (స్త్రీ, వురుషులను దేవుడెందుకు 
నృష్టీంచినాదు? 


కృష్ణమూర్తి: దేవుడు మనలను పుట్టించినాడని ఎందుకనుకొం 
టారు? దీనికి సరళమైన వివరణమేమంశేు -- ఇది జీవికి పుట్టుకతో 
వచ్చిన గుణం, సహజాతం (Instinct). ఈ  సహజాతము, కోరిక, 
ఉత్కంఠ, మోహము - ఇవన్నీ జీవము యొక్క లక్షణములు. జ జీవ చ్చే 
దైవ” మని మీరంట్స అది వేరే విషయం. అప్పుడు దైవమంటే సమ 
స్తమున్ను -- అంటే ఉత్కంఠ, మోహము ఈర్ష్య, భయము -- 
అన్నీదైవమే. ఈ కారణాలన్నీ కలిసి మితిమీరిన జనాభావృద్దికి తోడ్చ 
డినాయి. దీనితో జనాభా సమస్య యేర్పడినది. ఈ దేశానికి వచ్చిన 
శాపాలలో ఇది యొకటి. కాని చూశారా యీ సమస్య అంత 
సులువుగా పరిష్కరింపబడదు. మానవునికి పారంపర్యంగా సంక్రమించిన 
అవసరాలు, నిర్బంధాలు అనేకములున్నాయి. క్లిష్టమైన ఆ ప్రక్రియ 
నంతను అవగాహన చేసికోకుండా కేవలం జనన శాతాన్ని - జనాభ 
వృద్ది రేటును -- నియమితం చేస్తామనడంలో అర్హంలేదు. మనమ 
దరమున్ను కలిసి ఈ (ప్రపంచాన్నంతను గందరగోళం చేసి వున్నాము. 


138 ఈ విషయమై ఆలోచించండి 


మనలో (పతియొక్కడున్ను దీనికి బాధ్యుడే. మనకు జీవించడమంకు 
యేమిటో తెలియదు. జీవించడమంకే యీ డాంబికమైన, మధ్యమ మైన 
మరియు [క్రమశిక్షణకు లొంగిపోయిన అస్తిత్వము కాదు. జీవించడమంశే 
దీనికి పూర్తిగా భిన్నమైనది. అది యెంతో సౌందర్యవంతమైనది, నిత్య 
పరిణామ శీలమైనది. అట్టి శాశ్వతమైన జీవిత (ప్రవాహాన్ని అర్హం 
చేసికోనంత కాలము మన జీవితములు నిరర్రకములవడం తథ్యము. 
13 జనవరి 1955 


13 


సమానత (ము 


ఎండిపోయిన పొడి నేలమీద వాన కురిస్తే చాల అద్భుతంగా 
వుంటుంది కాదా? ఆకులు శుభమవుతాయి; నేల చల్లబడుతుంది. 
వాన నీటిచేత చెట్ల దుమ్మంతా కడిగి వేయబడినట్టే మన మనస్సులు 
గూడ శుభ్రంగా కడిగివేయబడాలని ప్రక్షాళితములు కావాలని నేననుకొం 
టాను. మన మనస్సులు ఎన్నో శతాబ్దాల దుమ్ముతో నిండివున్నాయి. 
ఆ 'దుమ్మునే మనము జ్ఞానమని, అనుభవమని పిలుస్తాం. ప్రతి 
దినము మనం మన మనస్సులను శుభం చేసికొంటూవుంటే దుమ్మంతా 
కడిగి వేసికొంటూవుంటే, నిన్నటి జ్ఞాపకాలనుండి యీనాడు విముక్త 
మవుతూవుంకే, అప్పుడు మన మనస్సులు నిర్మలములై, నవీనములై, 
జీవితమునకు సంబంధించిన అనేక సమస్యలను సమర్హవంతంగా ఎదు 
ర్కొనగలవు. 


ఇప్పుడు (ప్రపంచాన్ని మిక్కిలి కలత వెడుతున్న పెద్ద సమస్యలలో 
ఒకటి “సమానత్వం”. ఒక విధంగా చూస్తే ప్రపంచంలో సమానత్వమ 
నేదేలేదు. మనకున్న శక్తిసామర్థ్యాలు వేర్వేరు - అందరికిని ఒకేరకంగా 
వుండవు. కాని మనమిప్పుడా అర్హంలో సమానత్వాన్ని గూర్చి చర్చించడం 
లేదు. “అందరినీ సమానంగా చూచుకోవాలి అనే అర్హంలో సమానత్వం 
గూర్చి చర్చిస్తున్నాం. ఉదాహరణకు. బడిలో ప్రిన్సిపాలు, ఉపాధ్యాయులు, 
విద్యార్దుల గృహపతులు (House parents) — వీరి పనులన్నీ జీతంకోసం 
చేసే పనులు, ఉద్యోగ ధర్మములు. కాని కొన్నిపనులతో బాటు కొన్ని 
కర్త వ్యములతో బాటు వోదా అనేది ఒకటుంటుంది. దానిని అందరు 
గౌరవిస్తారు. ఎందుకంటే హోదా అనగా అధికారము, పేరు ప్రతిష్ట. 
హోదాలోవున్న వాడు ఇతరులను గద్దించవచ్చు, ఇతరులను ఆజ్ఞాపించి 


140 ఈ విషయమై ఆలోచించండి 


వారిచేత పనులు చేయించుకోవచ్చు - అదే అధికారమంటే. అతడు 
తన స్నేహితులకు గాని బంధువులకుగాని ఉద్యోగాలు ఇచ్చుకోగలడు. 
కాబట్టి ఉద్యోగ ధర్మంతో బాటు అధికారము లేదా హోదా అనేది ఒక 
టుంటుంది. కొని యీ హోదా యీ అధికారం, యీ పదవి యీ 
ప్రతిష్ట, యీ ఆశ్రిత షక్షపాతం, యీ బంధుప్రీతి -- యిటువంటి భావ 
నలనన్నిటివి మనం తొలగించి వేయగల్లితే అప్పుడు ఉద్యోగానికి సరిక్రొత్త 
అర్హం వస్తుంది, సరళమైన అర్హం వస్తుంది, ఏమి రాదా? చూడండి, 
అప్పుడు గవర్నర్లై నా ప్రధానమంత్రులైనా, వంటమనుషులైనా, బీద బడి 
పంతుళ్ళెనా ఎవరైనా సరే అందరినీ సమానంగా చూస్తారు అందరికీ 
సమానంగా గౌరవం లభిస్తుంది. ఎందువల్లనంకే వారందరు సంఘంలో 
తమతమ కర్తవ్యాలను వేర్వేరుగా ఎవరివివారు చేసికొంటూ వుంటారు. 


ముఖ్యంగా బడిలోనుండి అధికారాన్ని హోదాను (ప్రతిష్టను “నేను 
వీరందరికి తల పెద్దను, నేను చాల ముఖ్య మైన వాణ్ణి” అనే భావనను 
నిజంగా తొలగించి వేయగర్లితే ఏమవుతుందో మీకు తెలుసా? మన 
ముండే వాతావరణమే పూర్తిగా మారిపోతుంధి; ఏమి మారిపోదంటారా? 
అప్పుడు ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకడు గొప్పవాడు, ఇంకొకడు 
తక్కువవాడు అనే భేద భావమేవుండదు. ఒకరిమీద నొకరు పెత్తనం 
చెలాయించడం వుండదు. దానితో అందరి మనస్సులలో నుండి అరమ 
రలు తొలగిపోతాయి, స్వతళంత్రముంటుంది. ఏ బడిలోనైనా అటువంటి 
వాతావరణాన్ని సృష్టించడం చాల అవసరం. అటువంటి స్వేచ్చాపూ 
రిత వాతావరణంలోనే (వేమ వుంటుంది. అటువంటి వాతావరణంలోనే 
(ప్రతివాని హృదయ మందును అత్యధికమైన విశ్వాసము అంటే అభ 
యభావన ఏర్పడుతుంది. చూడండి, స్వగృహంలో మాదిరి నిర్భయంగా 
నిశ్శంకగా వున్నప్పుడే మనకేమీ పర్వాలేదనే భావన పూర్తిగా వున్నప్పుడే 
విశ్వాస మేర్చడుతుంది, అభయముంటుంది. మీ యింట్లో ఛైనా సరే 
మి తండ్రి మీ తల్లి మీ నాయనమ్మ మీతో “ఇది చెయ్యి, అది 
చెయ్యి, ఇదిచెయ్యవద్దు, అది చెయ్యవద్దు” అని అదేపనిగా చెబుతూ 
వుంటే మీకెంత ఇబ్బందిగా వుంటుంది? దానితో స్వయంగా ఏవని 


నదూనత క్‌ (యు 141 


చేయడానికైనా సరే మీకుగల విశ్వాసము, మీకుగల చొరవ అంతా 
(క్రమంగా తొలగిపోతుంది. మీరు వెద్దవాండ్డయేకొలది మీరాలోచించేది 
సత్యమవునా కాదా, సరియవునా కాదా యని చర్చించి తెలుసుకోగల్లి 
యుండాలి. తెలిసికొని దానిని వదలకుండా వట్టుకొని వుండాలి. మీకు 
సరియని తోచిన దానికోసం మీరు గట్టిగా నిలబడగల్షియుండాలి -- దాని 
వలన నొప్పికల్లినా సరే బాధ కల్షినా సర్కే డబ్బు పోయినా సరే, 
ఇంకా యేమి జరిగినా సరే అన్నింటిని భరించగలిగివుండాలి. అట్టి స్టితికి 


రావలెనంటు, మీరు చిన్నప్పుడు పూర్తిగా సురక్షితమైన వాతావరణంలో 
నిర్భయంగా, సుఖంగా జీవించవలె. 


పెక్కుమంది యువకులు భయగ్రస్తులు; వారి మనస్సులలో మన 
కేమీ పర్వాలేదనే భావం మనకు భద్రత గలదనే ప్రత్యయం లేదు. 
వారికి 'పెద్దలంటి భయం, ఉపాధ్యాయులంభు భయం, తల్లిదండ్రులంటే 
భయం. అందువలన వారెన్నటికిని స్వేచ్చగా సంతోషంగా వుండలేరు. 
కాని మీరే గనక అంత స్వేచ్చగాను సంతోషంగాను ఉండగర్గితే అద్భుతం 
జరుగుతుంది. మీరు మీ గదికిపోయి, తలుపు వేసికొని, ఎవరి కంట 
బడకుండ “అది చెయ్యండి, ఇది చెయ్యండి” అని మీమిద పెత్తనం 
చెలాయించే వాండ్లెవ్వరూ లేకుండ మీ యంతట మీరు ఒంటరిగా వుండ 
గర్లితే అప్పుడు మీలో ఒక విధమైన ఆత్మప్రత్యయం కలుగుతుంది. ఒక 
విధమైన విశ్వాసము, భద్రతా భావము కలుగుతుంది. దానితో మీరు 
వికసించడం ఆరంభిస్తారు, నిజమైన బోధ కలుగసాగుతుంది. మనస్సును 
కప్పిన పొర తొలగడం ఆరంభమవుతుంది. మీరట్టు వికాసం పొంద 
డంలో తోడ్పడమే --. దానికి తగిన దోహదమివ్వడమే -- బడియొక్క 
ముఖ్యకర్తవ్యము. అట్లు వికాసము పొందడంలో తోడ్చడనిచో ఆ బం 
బడేకాదు. 


ఎక్కడనై నాసరే, మీరు మీ సొంత యింట్లో మాదిరి స్వేచ్చగా 
చ య 

నిర్భయంగా ఉండగరిగేటట్లయితే, మిమ్ము కొట్టురని తొట్టరని ఆ పనీ 
యీ పనీ చెప్పి బలవంతంగా మీ చేత యేపనీ చేయించరని నమ్మకం గలి 


142 ఈ వివ యమై ఆలోచించండి 


గినట్టయితే మీరు హాయిగా ఎట్టి ఒత్తిడులు లేకుండా జీవింపగలిగినట్టుయితే 
మీరు అల్లరిపనులు చేస్తారా? చేయరు. నిజంగానే మీరు సంతోషంగా 
వుంటే మీరు ఇతరులను బాధించరు, ఏవస్తువునూ ధ్వంసం చేయరు. 
కాని విద్యార్థిని పూర్తిగా సంతోష పెట్టడం చాల కష్టమైన పని. ఎందు 
కంటే అతడు బడికి వచ్చేటప్పటికే అతని మనస్సులో ప్రిన్సిపాలు, 
ఉపాధ్యాయులు, గృహపతులు తాను. ఏమేమి చేయవలెనో చెప్పుతారని, 
తన చేత నానా చాకిరీ చేయిస్తారని ఒక భావన పడిపోయి వుంటుంది. 
అందువలన భయముంటుంది. 


అంతస్తును హోదాను గౌరవింపవలెనని బోధింపబడిన యిండ్ల 
నుండి, పాఠశాలలనుండి మీలో చాలమంది వచ్చియుంటారు. మీ 
తల్లి దండ్రులకు హోదా వుంటుంది. ప్రిన్నిపాలుకు హోదా వుంటుంది. 
అందుచేత మీరు భయముతో హోదాకు గౌరవమిసూ వస్తారిక్కడికి. 
కాని మనమిక్కడ పాఠశాలలో నిజమైన స్వేచ్చాపూరిత వాతావర 
ణాన్ని సృష్టించవలెననుకున్నాం. అది సృష్టించబడాలం టే హోదాతో 
నిమిత్తంలేకుండా, అందరూ సమానమనే దృష్టితో ఎవరి పనులు వారు 
చేసికొంటూ పోవాలి. అందుకు మీరు దేనికినీ భయపడకుండా హోదాను 
గౌరవించాలనే తప్పుడు అభిప్రాయం పెట్టుకోకుండా, సూక్ష్మ గ్రాహలై 
శక్తి సంపన్నులగు ఉత్తమ మానవులుగా జీవించడంలో సహాయవడడమే 
సద్విద్యయొక్క నిజమైన లక్ష్యము. 


1. ప్రశ్నే? మాకు ఆటలమీద వున్నంత ప్రీతి చదువు మీద ఎందు 
కుండదు? 


కృష్ణమూర్తిః- దాని కొశే కారణం, స్పష్టమైన కారణం -- మీ 
ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పడం చేతకాదు, అంతే! దానికేదో 
చేరే వెద్ద కారణమంటూలేదు. గణీతంగాని దేశ చరిత్రగాని మరి 
యేదైనా గాని ఉపాధ్యాయుడు తాను బోధించే దానిని తాను నిజంగా 
(పేమిస్తున్నట్టయితే. మీరు గూడ ఆవాఠ్య విషయాన్ని (ప్రేమిస్తారు. 


సమానత న (ము 143 


ఎందువల్లనంటే [వేమ అనేది సాంక్రామికము. దాని ప్రభావము చుట్టు 
ప్రక్కల “నున్నవారి మీద తప్పక పడుతుంటుంది. అది మీకు తెలియదా? 
గాయకుడు (ప్రేమతో గానము చేస్తూ అందులో లీనమైపోత్తే వింటూ 
వున్న మీలో గూడ అదేభావము పుట్టదా? అటువంటి గాయకుని పాట 
వింయావుంటే మీకు గూడ అతని మాదిరే పాట పాడడం నేర్చుకొం 
దామని బుద్ది పుట్టుతుంది గాదా? అయితే చాలమంది టీచర్లకు తాము 
బోధించే విషయం మీద తమకే (పేమ వుండదు. అదంటేనే వారికి 
విసుగు. వేరే బతుకు తెరువులేక, తప్పనిసరై ఆ వృత్తిని చేపడతారు. 
రోజూవాడుక ప్రకారం, గత్యంతరం లేక్క పాఠాలు చెబుతూ వుంటారు. 
అట్టు గాక నిజంగా మీ ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పడంలో (ప్రేమే 
వుండేటట్లయితే మీరేమౌతారో తెలుసా? అద్భుతమైన మానవులుగా 
తయారవుతారు. అప్పుడు మీరు మీ ఆటలను మీ పాఠాలవే గాదు, 
పువ్వులను, పక్షులను, ' నదులను, భూమిని అన్నింటిని (ప్రేమిస్తారు. మీ 
హృదయాలలో ఈ (ప్రమభావము నిరంతరము స్పందిస్తూనే వుంటుంది. 
మీరు చాల వేగంగా నేర్చుకొంటారు. మీ మనస్సులు మట్టుములు 
గాకుండా అత్యుత్తమములుగా తయారవుతాయి. 


అందువలన ముందు విద్యాబోధకులకు విద్యను బోధించడం చాల 
అవసరం. కాని ఇది చాల కష్టమైన పని. ఎందువల్లనంటే ఎక్కువ 
మంది విద్యాబోధకులు తమతమ అలవాట్లలో బాగా స్పిరపడిపోయివుం 
టారు. అలవాట్లకు లొంగిపోయి వుంటారు. పిల్లలలో నై తే అలవాటు 
అంత లోతుగా నాటుకొని వుండవు. మీరు కనీసం ఏదో ఒకదానినైనా 
నిజంగా (ప్రేమిస్తే -- అంటే ఆటలనుగాని, లెక్కలనుగాని, దేశచరిత్రన 
గొని రంగు వేయడాన్ని గాని పాటపాడడాన్నిగాని దేనినైనా సరే ఏద్‌ 
ఒకదానిని (ప్రేమించినా -- మీ బుద్ది చుణుకుగా సజీవంగా పనిచేస్తుంది. 
అప్పుడు మీరు మీ పాఠాలనన్నిటిని చాల చక్కగా చదువుకోగలుగుతారు. 
మీ చదువు బాగా కొనసాగుతుంది. అసలు మీ మనస్సుకు అన్ని 
తెలుసుకోవాలనే కుతూహల మెక్కువ. మీరు అన్నిటిని విమర్శించి 
చూడాలను కొంటారు. కాని తప్పుదారిన విద్యాబోధన జరగడంచేత 


144 ఈ విషయమై ఆలోచించండి 


ఆ కుతూహలమంతా త్వరలోనే చచ్చిపోతుంది. అందునలన విద్యార్థితో 
బాటు విద్యాబోధకునికి గూడ విద్య బోధింప వలసియున్నది. అసలు 
జీవించడమంకేనే చదువు కోవడం, నేర్చుకోవడమున్ను. పరీక్షలకు ముగిం 
పంటూ వుంటుంది. కాని చదువుకోవడాని కుండదు. మీ మనస్సు 
జిజ్ఞాసువై, సావధానమై వున్నట్లయితే మీరు ప్రతియొక్క విషయము 
నుండి నేర్చుకోవచ్చును. 


2. ప్రశ్నః" విదైనా ఒక విషయం తవ్వని గ్రహిస్తే ఇక ఆ తప్పు 
మనలో నుండి తొలగిపోతుందని మీరు చెప్పీవున్నారుగదా. పొగ 
(తాగడం తవ్పుని నేను ప్రతిదినము (గ్రహిన్తూ నే వున్నాను కొని ఆ 
యలవాటు పోవడంలేదు! 


కృష్ణమూర్తి:- మీ తల్లిదండ్రులుగాని, ఉపాధ్యాయులుగాని, ఇరుగుపా 
రుగువారుగాని లేదా మరెవ్వరైనా సరే వెద్దవాండ్డు పొగ (త్రాగుతూ 
వుండగా మీరెన్నడైనా చూచి వుండలేదా? అది వాండ్లకొక అలవాటు 
పోయింది; కాలేదంటారా? దినం తరువాత దినం, సంవత్సరం తరువాత 
సంవత్సరం, వాండ్డు అలాగా పొగత్రాగుతూనే వుంటారు. వాండ్లా అల 
వాటుకు బానిసలై పోయినారు. ఆ విధంగా దానికి బానిసలై పోవడం 
యెంత బుద్ది తక్కువపనో చాలమంది తెలిసికొని ఆ యలవాటును పోగొ 
ట్టుకోవడంకోసం దానితో పోరాడసాగుతారు. దానికి వ్యతిరేకంగా వారు 
తమ్ము దాము కట్టుబాటులో వుంచుకోడానికి ప్రయత్నిస్తారు. దానిని 
ఎదిరిస్తారు. దానిని వదిలించుకోడానికి ఎన్ని విధాలుగానో తంటాలు 
పడతారు. కాని అదిపోదు; అది యింకా గట్టపడుతూ వుంటుంది. 
చూడండి యీ అలవాటనేది ఒక నిర్జీవమైన వస్తువు, యాంత్రికంగా 
మారిపోయిన ఆచరణము. దానితో పోరాడేకొలది అది యింకా బలం 
పుంజుకొంటూ వుంటుంది. అట్టుగాక పొగ త్రాగేవాడు తన అలవా 
టును తాను సాక్షీభూతంగా వుండి గమనిస్తూ వుంక్రే, అనగా తన 
జేబులోనికి చేయి పెట్టడం, సిగరెట్టును వైకి తీయడం, దాని నొకవైపు 
తట్టుడం, నోటిలో వెట్టుకోవడం, వెలిగించడం, గుప్పున పొగవదలటం 


నమొానతో న (యు 145 


-- ఈ పనులనన్నిటిని పొగ త్రాగిన ప్రతిసారి అతడు సాక్షీభూతంగా 
వుండి గమనిస్తూ వుంటే, దానిని తెగడకుండా, పోగ (త్రాగడం ఎంత 
దారుణమైన చెడ్డ పని యని అనకుండా, కేవలం గమనిస్తూ వుంక్రు, 
అప్పుడా యలవాటుకతడు (క్రొత్తగా బలం చేకూర్చడంలేదు.. కాని. స్టిర 
పడిపోయిన ఏ యలవాటునైనా మీరు నిజంగా వదులుకోదలచుకొంటే 
దాని నింకా లోతుగా పోయి విచారించి చూడవలసి వుంటుంది. అంక 
మనస్సు ఆ యలవాటు నసలు ఎందుకు చేసికొన్నదనే ప్రశ్నను పూర్తిగా 
పరిశీలించవలసి వుంటుంది. అనగా మనస్సు ఎందుకంత అనవధానముగా 
పరాకుగా వున్నదో, తెలిసికోవలసివుంటుంది. ప్రతిదినం మీరు కిటికీ 
గుండా బయటికి చూస్తూ పండ్డు తోముకొంటూ వుంకే ఆ పండ్లు 
తోము కోవడమనేది ఒక అలవాటుగా మారిపోతుంది. అట్టుగాక ప్రతి 
దినము చాల జాగ్రత్తగా మీ మనస్సంతా దానిమీదే వుంచి, పండ్లు 
తోముకొంటూ వుంటే అప్పుడది అలవాటుగా మారిపోదు, ఆలోచనా 
రహితంగా మరల మరల చేసే ఒక నిత్యచర్యగా అది మారిపోదు. 


మీరు ఇది చేసిచూడండి, ఇటువంటి అలవాట్ల ద్వారా మనస్సు 
ఎట్టా నిద్రలోకి జారుకొంటుందో, ఆ తర్వాత ఆ నిద్ర మత్తులోనే 
యెట్లా వుండి పోదలుస్తుందో మీరు బాగా గమనించండి. చాలా మంది 
యొక్క మనస్సులు అలవాటనే గాడిలోనే ఎప్పుడూ నడుస్తూ వుంటాయి. 
మనం పెద్దవాండ్రమయ్యేకొద్ది, యీ స్థితి యింకా దిగజారిపోతుంటుంది. 
బహుశా మీరిప్పటికే డజనులకొలది అలవాట్లు చేసికొనే వుంటారు. మీ 
తల్లిదండ్రులు చెప్పినట్లు చేయకపోతే, మీ తండ్రి కోరిక (ప్రకారం మీరు 
పెండ్లి చేసికోకపోతే ఏ మౌతుందో యని మీకు భయం. అంటే అప్పుడే 
మీ మనస్సు ఒక గాడిలో పని చేయడం మొదలు పెట్టిందన్నమాట! 
మీరు పదిపదిహేనేండ్ల చిన్నపిల్లలేకావచ్చు; కాని ఒకే గాడిలో మీ మనస్సు 
పని చేయడం మొదలు: ెట్టిందంశు మీరు ముసలివారై పోయినస్టై 
లెక్క. అంటే అంతర్గతంగా మీకు శ్రైథిల్యం ఆరంభమయింది, శీణీిం 
చడం మొదలుపెట్టినారు. మీ శరీరం ఆరోగ్యంగా వుండవచ్చు. అంతే, 
అంతకంటే యేమీలేదు. మీ శరీరం లేల వయస్సులో నుండి నిటారుగా 


146 ఈ విషయమై ఆలోచించండి 


నిలబడగలిగి వుండవచ్చు. కాని మీ మనస్సు మాత్రం తన భారంతో 
తాను [క్రుంగిపోతుంటుంది. 


కాబట్టి మన మనస్సు ఎందు కెల్లప్పుడు అలవాట్టలో తగులుకుం 
టుందో, గాళ్ళలోనే యెందుకు నడుస్తూ వుంటుందో, రోడ్డుమీద పట్టా 
లవై దారితప్పకుండా పోయే రలుబండివలె బాట వెంబడి ఎందుకు పోతూ 
వుంటుందో, ప్రశ్నించడానికి లోతుకుపోయి విచారించడానికి ఎందుకు 
జంకుతుందో -- యీసమస్యనంతను అర్హం చేసికోవడం చాల అవసరం. 
“మా తండ్రి సిక్కు మతేస్టుడు, అందువలన నేను గూడ సిక్కు మతస్తుణ్ణ్లే, 
నేను గూడ జుట్టు వెంచుకొంటానుు తలపాగా వెట్టుకొంటాను” అని 
మీరంటే -- ఏమీ విచారజే చేయకుండా ఏమీ (ప్రశ్నించకుండా ఈయ 
లవాటునుండి తప్పించుకొందామనే ఆలోచనే లేకుండా మీరావిధంగా 
అన్నట్లయితే -- అప్పుడు మీకును యంత్రానికిన్ని భేదమేలేదు. పాగ 
త్రాగే అలవాటు కూడ మిమ్ము యంత్రము వలె మార్చివేస్తుంది. ఆ 
యలవాటుకు మీరు బానిసలై పోతారు. ఇదంతా మీరు సరిగా అర్హం 
చేసికొన్నప్పుడే మీ మనస్సు నిర్మలమై నిత్య నూతనమై లేతమనస్సువలె 
చుతుకుదనము గల్గి సజీవంగా :పని చేయసాగుతుంది. అప్పుడు ఏదినమున 
కొదినము (క్రొత్త దినమే. శదిమీద ప్రతిఫలించే ప్రతి అరుణోదయ 
మున్ను ప్రాతగిలక్క చూడడానికి నిప్పటికప్పుడు |క్రొత్తదిగ ఆనందమును 
కలుగజేస్తూ వుంటుంది. 


త పేశ్నః- మా పెద్దలలో కొందరు చాల గంభీరంగా ముఖం పెట్టి 
నపుడు మేమెందుకు భయవడతాము? వొండ్లెందుకట్లా గంభీరంగా 
కనబడతారు? 


కృష్ణమూర్తి = గంగధీరంగా వుండడమంటే యేమిటో మీరెప్పుడైనా 
ఆలోచించారా? మీరెప్పుడైనా గంభీరంగా వ్లున్నారా? మీరెల్లప్పుడూ 
ఉల్లాసంగా, ఉత్సాహంగా నవు తూనే వున్నారా లేక ఎప్పుడో కొన్ని 
క్షణాలపా పైనా శాంత గంభీరంగా -- ఏదో కారణంచేత గాకుండా 


నమానత (యు 147 


సహజమైన గాంధీర్యంతో వున్నారా? మరి పెద్ద వాండ్డు గంభీరంగా 
కనబడితే యెవరైనా యెందుకు భయపడాలి? భయపడవలసిన అవసరమే 
మున్నది? మీకే యిష్టంలేని దానిని దేనినైనా మీలో వారు చూస్తారని 
భయమా? చూడండి, మనలో చాలమందిమి యిటువంటి విషయాలను 
గురించి ఎన్నడును ఆలోచించం. గంభీరంగా వుండే ఒక వృద్దుని యెదుట 
మనం భయపడేటట్టయితే దాని గురించి మనం లోతుగా విచారించం. 
“ఎందుకు నేను భయపడాలి?” అని మనలో మనం తర్కించుకొనం. 


సర్కే గంభీరంగా వుండడమంశేు యేమిటో ఇప్పుడు తెరిసికొందాం. 
మామూలు అత్యల్ప విషయాలమీద గూడ గంభీరంగా వుండవచ్చు. 
ఉదాహరణకు, ఏదైనా చీరె కొంటున్నారనుకోండి. మీ మనస్సంతా 
ఆ విషయం మీదనే నిలవవచ్చు; దాని గురించే చింతిస్తుండవచ్చు, 
దానికోసం వేరువేరుగా పది దుకాణాలు తిరుగవచ్చు, రకారకాలైన 
నమూనాలను చూస్తూ మధ్యాహ్నం దాకా గడుప వచ్చు. దీనినే 
తీవ విషయంగా, గంభీరమైన విషయంగా తీసికోడమని అంటారు. కొని 
ఆ గాంభీర్యమంతా అల్ప విషయాలమీదనే. (ప్రతిదినం గుడికి పోవడం, 
అక్కడ వి[గ్రవానికొక మాలవేయడం, అర్చించడం, పూజారులకు దక్షిణ 
యిచ్చుకోవడం ఇటువంటి విషయాలను మీరు గంభీర విషయాలుగా 
తీసికోవచ్చు. కాని అదంతా వట్టి బూటకం కాదా? సత్యమని పిలిచినా, 
దైవమని పిలిచినా అది గుడిలో లేదు. జాతీయతోభావాన్ని గూడ 
మీరు గంభీరమైన విషయంగా తీసికోవచ్చు. కాని అది కూడ ఒక మిధ్యా 
విషయమే అది కూడ ఒక భ్రమే. 


జాతీయతా భావమంట, యేమిటో మీకు తెలుసునా? “నా భారత 
దేశమిది, నాదేశమిది -- తప్పెనా సర్కే ఒప్పెనా సరే --* అనే భావన. 
లేదా “భారతదేశము ఆధ్యాత్మిక విజ్ఞాన కోశము. ఇచ్చట ఆధ్యాత్మిక 
విజ్ఞాననిధులు కోకొల్లలు. అందువలన తక్కిన అన్ని దేశములకంట మా 
దేశము గొప్పది.” -- ఇదే జాతీయతా భావమంటే. ప్రపంచంలోని 
ఏదేని ఒక దేశంతో మనము తాదాత్మ్య గును పొంది, అందుకు మనం 


148 ఈ విషయమై ఆలోచించండి 


గర్విస్తూ వుంకే, మనం (ప్రపంచం లోకి జాతీయతా భావాన్ని దిగుమతి 
చేస్తున్నామన్నమాట. ఈ జాతీయతా భావమొక బూటకపు దైవము. 
ఒక భ్రమ. ఒక _ మిథ్యాకల్పనము. కొని లక్షలకొలది. ప్రజలు దీని 
నొక గంభీరమైన విషయంగా పరిగణిస్తారు. అట్టివారు తమ దేశంకోసం 
పోరాడుతారు. ఒకరినొకరు కుత్తుకలు నరుకుకుంటారు. ఒకరినొకరు 
నాశనం చేసికొంటారు. ఇటువంటి తీవ భావాలను రాజకీయవాదులు 
తమ స్వార్దానికి ఉపయోగించుకొంటూ వుంటారు. 


కాబట్టి మిథ్యా విషయాలను గూడ మీరు చాల గంధీరమైన విష 
యాలుగా తీసికోవచ్చు. కాని గంభీరంగా వుండడమంటే యేమిటో 
మీరు నిజంగా విచారణ చేయ సాగితే అప్పుడు మరియొక విధమైన 
గాంభీర్యమొకటి వున్నదని, అది (భ్రాంతి మూలకము కాదని -- మిథ్యా 
విషయాలవై ఆధారపడిన గాంభీర్యము కాదని - ఏదో యొక విశేష 
పద్దతి (ప్రకారము రూపొందింపబడినది కాదని మీరు కనుగొన గలరు. 
ఆ గాంధీర్యము మన మనస్పాక ఫలితంకోసం, ఒక లక్ష్యసాధన కోసం 
(ప్రయత్నించకుండా నిశ్చలంగా వున్నప్పుడు అధివ్యక్తమవుతుంది. 


4. ప్రశ్న:- విధి నిర్ణయము లేదా కర్మవలమనగానేమి? 


కృష్ణమూర్తి:- ఈ సమస్యనుగూర్చి చర్చించాలని మీరు నిజంగా 
కోరుతున్నారా? (ప్రపంచంలో ప్రశ్నలు వేయడం అన్నిటికంటె తేలిక. 
మీ ప్రశ్నతో మీకేమైనా ప్రత్యక్షంగా ఉపయోగముంటే అప్పుడా ప్రశ్న 
సార్థకమవుతుంది. అప్పుడు మీరా ప్రశ్నను గంభీరమైన సమస్యగా చాల 
ముఖ్యమైన విషయంగా తీసికొంటారు, లేకపోతే లేదు. ఒకసారి ప్రశ్న 
అడిగి వేసిన తరువాత ఎంతమందికి దానిమీద శద్ర తొలగిపోతుందో ఎంత 
మంది దానినింక పట్టించుకోరో మీరెన్నడైనా గమనించారా? మొన్న 
నొక పెద్దమనిషి ఒక ప్రశ్న వేసిన తరువాత ఆవఠించడం మొదలు పెట్టాడు. 
తలగోకుకొనడం ఆరంభించినాడు, ప్రక్కవానితో మాట్టాడసాగినాడు. 
తోనడిగిన (ప్రశ్నమీద తనకే అభిరుచి పూర్తిగా తొలగిపోయినదన్నమాట. 


బమానత (యు 149 


కాబట్టి నౌ సలహా యేమంపే నిజంగా చాల ముఖ్యమని మీకు తోసే నే 
(ప్రశ్నలు వేయండి, లేకపోతే వేయకండి. 


విధినిర్హయ మనగానేమిటి? అనే ప్రశ్న చాల కష్టమైనది, జటేలమై 
నది. చూడండి కారణముంకే దానికి తప్పనిసరిగా కార్య ముంటుంది. 
కార్య కారణములు అవినాభావ సంబంధము కలవి. రష్యావారు గాని, 
అమెరికావారుగాని భారతీయులు గాని ఎక్కువమంది జనులు యుద్దానికి 
సన్నాహాలు చేస్తూవుంటే వారికి గల విధి నిర్ణయం వారి నుదుటివ్రాత, 
యుద్దమన్న మాటే. మేము శాంతి కొముకులమని, మా స్వరక్షణకో 
సమే సై న్యసన్నావోలు చేసి కొంటున్నామని వారెంతగా చెప్పుకొన్నా, 
వారు చేసే పనులన్నీ యథార్ధంగా యుద్దాన్నికొని తెచ్చేవే వారు అమ 
లులో పెస్టే పనులన్నీ యుద్దానికి దారితీసే కారణాలే. అదే విధంగా 
ఏదేని ఒక' నాగరికతను, ఒక సంస్కృతిని లక్షలాది (ప్రజలు శతాబ్దాల 
తరబడి కలిసి పనిచేసి అభివృద్ది చేసినట్టయితే, వారట్టు |ప్రవర్తింపజేసిన 
ఉద్యమంలో, ఆ ప్రవాహంలో సాధారణ వ్యక్తులు -- వారికిష్టమున్నా 
సరే లేకున్నాసరే -- చిక్కుకొని కొట్టుకొనిపోతూ వుంటారు. ఈ 
విధంగా సభ్యతా సంస్కృతుల ప్రవాహంలో తగుల్కొని కొట్టుకొని పోవ 
డాన్నే కర్మ ఫలము లేదా విధి నిర్ణయమని, నుదుటి వ్రాత యని 
వేర్వరు పేర్తతో పిలుస్తారు. 


ఇంతకు మీరొక న్యాయవాది పుత్రులైనట్టయితే మీరుగూడ న్యాయ 
వాది వృత్తి చేపట్టాలని మీతండ్రీ మిమ్ము బలవంతం చేస్తాడు. మీ 
యిష్టానికి వ్యతిరేకమైనా సరే మీ తండ్రి మాటను, మీరు పాటించిన 
ట్లయితే మీ నుదుటి వ్రాత, మీ విధి నిర్ణయం న్యాయవాద వృత్తిని 
చేపట్టుడమే అవుతుంది. ఇది స్పష్టమే గదా. అట్టుగాక న్యాయ వాదులు 
కావడానికి మీరు నిరాకరించి, మీకు సత్యమని ధర్మమని తోచిన దానిని 
చేయడానికి దృఢముగా నిశ్చయించుకొన్నట్టయితే, అంటే మీరు నిజంగా 
(వేమించేదాన్ని, అది వ్రాయడంగానిి రంగు వేయడంగాని, డబ్బులేక బిచ్చ 
మెత్తుకోవడంగాని ఏదైనా సరే చేయడానికి గట్టిగా వపూనుకొన్నట్టయితే, 


150 ఈ విషయమై ఆలోచించండి 


అప్పుడు మీరా ప్రవాహంలో నుండి బయటపడినారన్నమా టే. మీతండ్రి 
మీకె ఉద్దేశించిన విధి నిర్భయమును [తోసిరాజని దానిని భంగం చేసినా 
రన్నమాట. అదేవిధంగా సభ్యతా సంస్కృతుల (పవాహవిషయంలోను. 


అందువలన మనకు సరియైన విద్యాబోధన చాలా అవసరము. 
సంప్రదాయము చేత అణగద్రొక్కి వేయబడకుండుటకై ఆయా జాతుల, 
సంస్కృతుల, వంశముల యొక్క కర్మఫల (ప్రవాహంలో కొట్టుకొని 
పోకుండుటకై ముందుగా నిశ్చయింపబడిన ఒక ప్రయోజనము నుద్దేశించి 
యాంత్రికముగా సాగిపోవు వ్యక్తులము కాకుండుట్యకై మనకు సరియైన 
విద్యాబోధన జరుగవలసియున్నది. ఈ ప్రక్రియ నంతను అర్హము చేసి 
కొన్న మనిషి దానిని ఛేదించుకొని బయటికి వచ్చి అసహాయవీరునివలె 
స్వతంత్రముగా నిలబడగల వ్యక్తి తనకు తాను వేగమును పుంజుకొని 
ముందుకు సొగి పోగలడు. అట్లు ఛేదించుకొని బయటికి రావడమనేది 
మిథ్యనుండి సత్యమువైపునకే యైనచో, అప్పుడతడు పుంజుకొన్న వేగమే 

సత్యమవుతుంది. అట్టి మానవులు విధి నిరయమున కతీతులు, 
14 జనవరి, 1955 


14 


క్రమశిక్షణ _ ఒక పెద సమస్య 


cc 


ఎవరైనా మనలనెందుకు [కమగిక్షణలో పెడతారో, లేదా మన 
లను మన మెందుకు క్రమశిక్షణలో పెట్టుకొంటామో ఎప్పుడైనా మీరు 
ఆలోచించారా?  ప్రపంచమందంతట రాజకీయ పక్షాలు తమ తమ 
షక్షాల [క్రమగిక్షణకు సంబంధించిన. నియమాలను పాటించవలెనని తమ 
తమ _ సభ్యులనందరిని బలవంత పెడతాయి, నిర్భంధం చేస్తాయి. మీ 
తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు మీ చుట్టునున్న సమాజము -- 
అందరున్ను మిమ్ము (క్రమగిక్షణలో పెట్టాలని, మిమ్ము అదుపులో 
ఉంచాలని. చెబుతూవుంటారు, ఎందుకని? అసలు (క్రమగిక్షణ నిజంగా 
అవసరమా? క్రమశిక్షణ చాల అవసరమని మనం అలవాటుగా అను 
కొంటుంటాం. అది నాకు తెలుసు. ఈ క్రమగిక్షణను మనమీద 
సంఘమైనా విధిస్తుంది మత గురువైనా విధిస్తాడు, నీతి శాస్త్రమైనా 
విధిస్తుంది, లేదా అనుభవం మీద మనకు మనమే విధించుకొంటాం. 
ఏదైనా సాధించాలని ఎంతో డబ్బు సంపాదించాలని, గొప్ప రాజకీయ 
వేత్త కావాలని పెద్ద ఆశ పెట్టుకొన్న వానికి, ఆ పెద్ద ఆశయే అతనిని 
క్రమగిక్షణలో వెడుతుంది. అందువలన మీ చుట్టూ ఉన్నవారందరు 
'క్రమగిక్షణ చాల అవసరమని చెబుతూ వుంటారు: మీరు నియతమైన 
వేళకు పడుకోవాలని, నియతమైన వేళకు నిద్రలేవాలని, చదువుకోవాలని, 
పరీక్షలు పానుకావాలన్సి మీరు మీ తల్లిదండ్రుల మాట వినాలని యిట్లా 
చెబుతూ వుంటారు. 


U 


సరే అసలు మీరెందుకు క్రమగిక్షణను పాటించాలి? |కమగిక్షణ 
అంటే అర్థమేమిటి? క్రమగిక్షణ అంటే దేనికో యొకదానికి అను 
కూలంగా సర్దుకుపోవడం, అంతేనా? అంట, యితరులు చెప్పేదానికి 


152 ఈ విషయమై ఆలోచించండి 


అనుకూలంగా మీ యాలోచనలుండేటట్లు చూచుకోవడం, ఒక విధమైన 
కోరికలను నిరోధించడం, ఇంకొక విధమైన వాటికి సమ్మతించడం, 
ఒక విధమైన సాధనకు అలవాటు పడడం, మరియొక విధమైన దానిని 
మానుకోవడం, (గుడ్డిగా అంగీకరించడం, ఆలోచనలను కోరికలను అణచు 
కోవడం, ఆదర్శాన్ని అనుసరించడం -- ఇవన్నీ మనస్సులో — వైపైననే 
గాదు లోతుగా మనస్సులోని లోపలి పొరల వరకూ -- నాటుకొని 
పోవాలి. ఇదంతా (క్రమశిక్షణలో అంతర్భాగము. ఎన్నో శతాబ్దాల నుండి, 
ఒక యుగం తరువాత మరియొక యుగంలో, విద్యాభోధకులు, గురు 
వులు మత గురువులు, రాజకీయవేత్తలు, రాజులు, న్యాయ వాదులు, 
మనముండే సంఘము -- అందరున్ను [క్రమగిక్షణ చాల అవసరమని 
మనకు చెబుతూనే వచ్చినారు. 


కాబట్ట అసలు [క్రమశిక్షణ అవసరమా? ఈ సమస్యాపరిష్కారా 
నికి వేరే మార్గమేమీ లేదా? అని నాలో నేను ప్రశ్నించుకొంటున్నా. 
అట్టే మీలో మీరుకూడ ప్రశ్నించుకొంటారని ఆశిస్తున్నా.  దీనికింకో 
మార్గమున్నదనే నా తలంపు. ఇప్పుడు పాఠశాలలే కాదు, (ప్రపంచమంతా 
యెదుర్కొంటున్న సమస్యే యిది. చూడండి, మంచి సామర్హ్యం కలిగి 
వుండాలంటే మీరు (క్రమగిక్షణతో మెలగడం నేర్చుకోవలసి వుంటుందని 
అందరూ అనుకొనే విషయం. నీతి శాస్త్రం ప్రకారమో రాజకీయ 
సంప్రదాయం (ప్రకారమో, కర్మాగారంలోని యంథత్రంలాగా వని చేయ 
డానికి గిక్షణ పొందడం ద్వారాగాని మీరు కమగిక్షణతో మెలగడం 
నేర్చుకొంటారు. కాని యీ (క్రమగిక్ష్షణ విధానము అంధానుకరణానికి 
దారితీసి మనస్సును మొద్దుబార జేస్తుంది. 


సరే యిక యీ [క్రమశిక్షణ అనేది మనిషిని స తంతుని జేస్తుందా 
లేక (గుడ్డిగా ఏదేని ఒక ఆదర్శానికి అనుగుణంగా ప్రవర్తి ంచునట్లు 
చేస్తుందా? ఆ యాదర్శము భూలోకంపై స్వర్గలోకాన్ని సృష్టించాలని కల 
లుగనే సామ్యవాదానిది కావచ్చు లేదా ఏదో యొక .విధమైన నీతిమార్గమో 
ధార్మిక మార్గమో కావచ్చు. అసలు (క్రమశిక్షణ అనేది మిమ్మెప్పటికైనా 


(గ్రమశ్చిక్ష ణ = ఓక వెద్ద సమన్య 153 


స్వతంత్రుల జేయగలదా? క్రమగిక్షణ అనేక రూపాలలో వుండవచ్చు. 
కాని అదేదైనాసరే, మి మ్మొకసారి బంధించిన తరువాత మరల విడిచి 
వెడుతుందా? దాని చెణలో నుండి విముక్తి లభిస్తుందా? అది యెట్లా 
సాధ్యమవుతుంది? అట్టుగాక దీనికేదైనా వేరేమార్గమున్నదా? తం 
తెలుసుకోవడం కోసం యీ (క్రమశిక్షణ యనే సమస్యనంతను లోతుగా 
శ్నుల్ణంగా పరిశీలించి చూడవలసి వుంటుంది. వ్యక్తిగతంగా మీరు రెండు 
పరస్పర విరుద్దములగు కోరికలను లేదా ఇంకా ఎక్కువ కోరికలను 
పెట్టుకోకుండా ఒకే యొక కోరికను కఠిగియుండగలరా? నేను చెప్పేది 
మీకు అర్హమవుతున్నదా? రెండు, మూడు లేదా పది కోరికలెవ్పుడై తే 
మీకుంటాయో _ అప్పుడే (క్రమశిక్షణ ఒక సమస్యగా మీకెదురవుతుంది. 
ఏమి, ఎదురవదా? మీరెంతో ధనం సంపాదించాలని చాలా కార్డు భవ 
నాలు కలిగి వుండాలని కోరుకొంటారు. అదే సమయంలో వీటినన్నిటిని 
త్యాగం చేసి సన్న్యాసం తీసికొందామని అనిపిస్తుంది. ఎందుకనంళే, 
మీ వుద్రేశంలో ఏమీ ఆస్తి లేకుండా (సన్న్యాసి లాగా) వుండడం, 
శకవేళ ఆస్తివున్నా యేకొంచెమో అల్పంగా కలిగి వుండడం నీతియని, 
స్యాయమని, ధర్మమని, పుణ్యమని అనుకొంటారు. మీ జీవిత మిట్టి 
పరస్పర వైరుధ్యానికి పాత్రం కాకుండా, సమగ్రమై సాగుటకు వీలు 
లేదా? అందుకు తోడ్పడగల సరియైన విద్యాబోధనకు అవకాశములేదా? 
అప్పుడు మీకు క్రమగిక్షణ యొక్క ఆవశ్యకతయే వుండదు. సమగ్రత 
కలిగి వుండడంలో ఒక విధమైన స్వతంత్రతా భావమంతర్గతమై కన్పి 
స్తుంది. ఈ సమగ్రత సిద్ధించు సమయంలో [క్రమగిక్షణావశ్యకత బొత్తిగా 
వుండదు. సమ(గత అంటే ఒకే సమయమున అన్ని స్థాయీలలోన 
పూర్తిగా ఒకే విధంగా వుండడం. 


చూడండి, మీకు పసితనమునుండి సరియైన విద్యాబోధన జరిగి 
వున్నట్లయితే మీలో ఆంతరికంగాగాని బాహ్యాంగాగాని పరస్పర వైరుధ్య 
ముండదు, విసంవాదము (Contradiction) ఉండదు. మాటలకు చేతలకు 
పొందిక లేకపోవడమంటూ వుండదు. అప్పుడింక మీకు (క్రమగిక్షణావశ్యకత 
లేదు, నిర్బంధము అవసరము కాదు. ఎందువల్లనంటే అప్పుడు మీరేమి 


154 ఈ విషయ మై ఆలోచించండి 


చేసినా పూర్ణ స్వాతంత్ర్యంతో మనఃస్తూర్తిగా చేస్తూ వుంటారు. విసం 
వాద మున్నప్పుడే [క్రమశిక్షణ అవసరమవుతుంది. మీరందరొకే విధంగా 
ఆలోచించాలని రాజకీయవాదులు, (పభుత్యములు, మత వ్యవస్థలు కోరు 
కొంటాయి. ఎందువల్లనంటే అవి మిమ్ము సంపూర్ల సామ్యవాదులుగా 
గాని సంపూర్ష మైన క్యాథలిక్కులుగా గాని లేక మరొకరుగా గాని మలచ 
గల్లినట్టయితే అప్పుడు మీవలన వారి కెటువంటి సమస్యా ఉత్పన్నం 
కాదు. వారు చెప్పిన దానినెల్ల మీరు గ్రుడ్డిగా నమ్మి యంత్రాలవలె 
పనిచేస్తారు. అప్పుడును మీలో విసంవాదము -- పరస్పర వైరుధ్యము 
— ఉండదు. కారణమేమనగా మీరు వారిని కేవలం అనుకరిస్తారు. కాని 
అనుకరణమేదైనా సరే అది యాంతత్రికము కాబట్టి దానివలన నష్టమే 
కలుగుతుంది. అది కేవలం అంధానుసరణము, అందుండి సృజనాత్మక 
శక్తి విడుదల కాదు. 


ఇంతకు మీలో పసితనమునుండి సంవూర్మ భద్రతా భావాన్ని, 
మనకేమీ భయంలేదనే ధీమాను, విశ్వాసాన్ని వుట్టింపగలమా? అదే 
గనక పుట్టింపగల్లితే అప్పుడు మీలో ఇట్టా వుండాలని అట్టా వుండరాదని 
తీవ ప్రయత్నము చేయడం వుండదు. లేనిచో ఆ మానసిక ప్రయ 
త్నమున్న క్షణమునుండి సంఘర్షణ తప్పదు. (అదా? ఇదా? అని 
రెండింటి మధ్య విరోధమున్నప్పుడే సంఘర్షణ ముంటుంది.] ఆ సంఘ 
రణ నుండి విముక్తి పొందడం కోసం (క్రమగిక్షణ అవసరమవుతుంది. 
అట్టుగాక మీకు సరియైన విద్యాబోధన జరిగినట్టయితే, మీరు చేసే (ప్రతిపనీ 

య 6. య 

సమగ్రంగా, సమరసంగా వుంటుంది. అందులో విసంవాదము -- పరస్పర 
వైరుధ్యముండదు. అందుచేత నిర్బంధముతో పనిచేయడ ముండదు. 
సమగ్రత లేనంత కాలము [క్రమగిక్షణ తప్పక అవసరమవుతుంది. కొని 


క్రమగిక్షణ ఎన్నటికిని ఆత్మస్వాతం[త్ర్యమునకు దారితియదు కాబట్టి అది 
వినాశదాయకమే. 


సమగ్రత కలిగి వుండడం కోసమెట్టి క్రమగిక్షణ అక్కరలేదు. అంటే, 
చేను చేసేపని మంచిదైతే, అది సహజంగా సత్యమును సుందరమును అయి 


నబ్లుతే పైగా నేను దానిని అనన్య భావంతో, తత్పరుడనై చేస్తూ 
వుంటి, అప్పుడు నాలో పరస్పర విరుద్ద భావములుండవు, విసంవా 
దము కలుగదు, నేను దేనినీ (గుడ్డిగా అనుకరించడమున్ను లేదు. నేను 
చేసేపని, పూర్తిగా మంచిదై నట్టయితే, స్వతఃసిద్దంగా సరియైనదై నట్ట 
యితే -- అంటే హిందూ సంప్రదాయం (పకారంగాని, సామ్యవాద 
సిద్దాంతం (పకారంగాని కాకుండా సర్వకాల సర్వావస్టల యందును సరి 
యైనదై నట్టయితే -- అప్పుడు నేనొక సమగ్ర మానవుడను, నాకప్పుడు 
క్రమగిక్షణావశ్యకత వుండదు. ఇట్టు అవిభక్తమై సమ్మగమగు విశ్వాసాన్ని 
మీలో కర్గించడమే కాదా పాఠశాల యొక్క |ప్రధానకర్తవ్యము? అప్పుడు 
మీరు చేసేపని కేవలం మీరు మనసా కోరుకొన్నదేగాదు, అది మౌలికంగా 
సరియైనదిన్ని, మంచిదెన్ని, నిత్య సత్యమైనదిన్ని అవుతుంది. 


'నిజంగా మీలో (పేను వున్నట్లయితే అప్పుడు [క్రమగిక్షణ అవసర 
మవుతుందా? కాదు. [పేమ స్వయంగా సృజనాత్మకమైన అవగాహనను 
కలిగిస్తుంది, కాబట్టి అప్పుడు నిరోధముండదు, సంఘర్షణ వుండదు. 
అయితే పరిపూర్ణనుగు సమగ్రతా భావముతో (ప్రేమించడమనేది మీలో 
అభయము, భద్రతా భావము పూర్తిగా నున్నప్పుడు మాత్రమే అంటి 
తల్లి ఒడిలో చిడ్డకున్నట్టు మీలో పూర్ల విశ్వాసము -- ముఖ్యంగా మీ 
చిన్న వయస్సులో -- వున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంశే 
దాని అర్హమేమనగా విద్యాబోధకుడఢు విద్యార్ది -- వీరిద్దరిలో ఒకరి 
యందొకరికి పరిపూర్ణ విశ్వాసముండవలె అది లేకపోతే ప్రస్తుత సమా 
జముదలె వికృతమును వినాశకరమును అగు సమాజమునే మనము 
సృష్టిస్తాము. పరస్పర వైరుధ్యము _ లేనట్టిదిన్ని అందుచేత (క్రమగిక్ష 
ఇను కోరనట్టిదిన్ని అయిన సంపూర్ష సమ(గ్రతా భావముతో చేయబడు 
కర్మాచరణము యొక్క ్రాధాన్యమును మనము (గహింపగరిగితే అప్పుడు 
మనము పూర్తిగా సరికొత్త సంస్కృతిని, సరిక్రొత్త నాగరికతను సృష్టిం 
పగలమని అనుకొంటాను. అట్టుగాక దేనినైనా (క్రమగిక్షణ ద్వారా 
మనము నిరోధించి, అణచి వేసినట్లయితే, అది యెదురు తిరిగి వేరే 
మార్గముల దిశగా విజృంభించి, తప్పుదారులు |త్రొక్కుతుంది, వినాశకర 


156 ఈ విషయమై ఆలోచించండి 


మైన సంఘటనలకు దారి తీస్తుంది. 


అందువలన (కమగిక్షణకు సంబంధించిన యో సమస్యనంతను సరిగా 
అర్హం చేసికోవడం చాల అవసరం. నా దృష్టిలో [క్రమశిక్షణ అనేది 
పూర్తిగా అసుందర మైనది, అసహ్యామైనది. అది సృజనాత్మకము కాదు, 
వినాశాత్మకము. అయితే అట్లా అని అంతటితో వూరుకుంటు, దాని 
అర్హం మీ యిష్టారాజ్యంగా, అడ్డూ ఆపూ లేకుండా, ఏదంటే అది 
చేయవచ్చునని కాదు. అట్టుగాక్క నిజొనికి (పేమపూరిత హృదయము 
కలవాడు ఇష్టారాజ్యంగా (ప్రవర్తించడు. ఎట్లా తోస్తే అట్టా చేయడు. అత 
నిలోని (ప్రేమయే అతనిని సరియైన మార్గమున నడిపిస్తుంది. (ప్రపంచంలో 
సువ్యవస్తను తీసికొని వచ్చేది (పేమ మాత్రమే. (వేమ యేదిచేసినా అది 
సరియైనదే. దాని దారికి అడ్డు పోరాదు. దాని వనినది చేసికోనివ్వాలి, 
అంతే. 


1. ప్రశ్నః" మనమెందుకు బీదవారిని అనహించుకొంటాము? 


కృష్ణమూర్తి :- నిజంగానే మీరు బీదవారిని అసహ్యించుకొంటున్నారా? 
నేను మిమ్ము తప్పు పట్టడం లేదు; నేనూరక అడుగుతున్నాను -- 
మీరు నిజంగా బీదవారిని అసహ్యించుకొంటున్నారా? ఒకవేళ నిజంగానే 
అసహ్యించుకొంటూ వుంటి, ఎందుకని అట్లా చేస్తున్నారు? ఎప్పటి 
కైనా మీరుగూడ బీదవాండ్రమవుతామేమోనని భయపడి అప్పటి మీస్థితిని 
ఊహించుకొని దానిని మీరు గర్హిస్తున్నారా? లేక ఆలనా పాలనా 
లేకుండా, మురికిగా వుండే వారి హీనస్టితిని అసహ్యించుకొంటున్నారా? 
అశుభత, అవ్యవస్థ్ర, కశ్మలమ్సు మాలిన్యము -- ఇటువంటివి మీ కిష్టం 
లేక పోవడంచేత దీదవాండ్లతో మాకెట్టి సంబంధం లేదని అంటున్నారా? 
కాని యీ (ప్రపంచంలో దారిద్ర్యాన్ని, కశ్మలాన్ని, అవ్యవస్త్టను సృష్టిం 
చింది ఎవరు? మీర్కు మీ తల్లిదండ్రులు, మీ (ప్రభుతమున్ను కొదా? 
దానికి మన సమాజమంతా' కారణమే. మన హృదయంలో (వేమ 
అనేదిలేదు. మనము మన పిల్లలను పేమించము, పెద్దలను (ప్రేమిం 
చము. ఇరుగువారినీ (పేమించము, పొరుగు వారినీ (పేమించము. 
బ్రతికియున్న వారినీ (పేమించము, చచ్చిపోయిన వారినీ (ప్రేమించము. 


(క్రమశిక్షణ వ వ వెద్ర సమస్య 157 


మనకు దేనిమీదను (పేమలేదు, ఎవరిమీదను పేమలేదు. (పపంచంలోని 
యీ దైన్యాన్ని దౌర్చాగ్యాన్ని రాజకీయ నాయకులు రూపుమాపలేరు, 
మతాలు రూవుమాపలేవు, సంఘ సంస్కర్త అనబడేవారున్ను ఏమీ చేయ 
లేరు. ఎందువల్లనంటే, వీరు చే సేదెల్లా అతుకులపని -- ఇక్కడ కొంచెం, 
అక్కడ కొంచెం బాగుచేస్తున్నట్టు కనబడతారు. కాని వీరిలో గనక (పేమే 
వున్నట్టయితే యీ దౌర్భాగ్య పరిస్టితులన్నీ రేపటికల్లా అదృశ్య మైపోతాయి. 


మీరసలు దేనినైనా (వేమిస్తారా? అసలు వేమంటే యేమిటో 
మీకు తెలునునా? మీరు దేనినైనా అనన్య భావంతో, సంపూర్ణంగా, 
(ప్రేమిస్తే ఆ (పేమ భావో(దేకము కాదు; అది కర్తవ్యం క్రిందికి లెక్కకు 
రాదు; అందులో భౌతిక (వేమయని, దివ్య (పేమయని విభాగములేదు. 
మీరనన్య భావంతో -- త్రికరణ శుద్దిగా -- ఎవరినైనా సరే, దేనినైనా 
సరే (పేమించారా? -- మీ తల్లినిగాన్సి తండ్రినిగాని “స్నేహితుని 
గాని కుక్కను గాని చెట్టును గాని -- దేనినైనా సరే (పేమిం 
చారా? దేనినీ (పేమించరని నా భయం. అందువల్లనే మీలో ద్వేషము, 
రోషము, అసూయ, కుత్సితము మొదలగునవి ఉండడానికి బాగా అవ 
కాశం దొరికినది. చూడండి, (వేమపూరిత హృదయంలో మరొక దానికి 
చోటుండదు. మనం మన మనస్సులను వనికిరాని చెత్తతో నింపుకొని, 
(పేమకు తావులేకుండ చేసినాము. నిజానికి మన మనస్సులనుండి ఆ 
చెత్తను తొలగించడమెట్లో చర్చించడం, చాల అవసరం. అందుకోసం 
మనమెంత సమయమైనా వెచ్చించవచ్చు. మనం (పేమించినప్పుడే సుఖ 
సంతోషాలతో స్వేచ్చగా వుండగలం. (పేమమూర్తులు, చైతన్య స్వరూ 
పులు సంతోష స్వాంతులైన మానవులు మాత్రమే క్రొత్త ప్రపంచాన్ని 
సృష్టింపగలరు -- రాజకీయ నాయకులుకాదు, సంఘసంస్కర్తలుకాదు, 
ఆదర్శవాదులైన సన్న్యాసులున్ను కాదు. 


2. ప్రశ్న:- నత్వమ్ము నాజన్యము, నమత (Integration) ల గురించి 
మీరు మాట్లాదుతున్నారు. అంలు వాటీకీ భిన్నంగా అనతృ్వము, అసౌ 
జన్యముు అనమగ్రత లున్న ప్లే కదా? కాబట్టే (క్రమశిక్షణ లేనిదే మనిషీ 


156 ఈ విషయమై ఆలోచించండి 


నత్యవంతుదు సౌజన్యవంతుదు నమగ్రతగలవా డెట్టు కాగలడు? 


కృష్ణమూర్తి:- మరియొక విధంగా చెప్పాలంటే, ఈర్వ్యాళువు (క్రమ 
గిక్షణను పాటించకుండా ఈర్ద్యా విముక్తుడెట్లు కాగలడు? అని మీ 
ప్రశ్న. అసలు (ప్రశ్నను సరిగా అర్హం చేసికోవడం చాల అవసరమను 
కొంటాను. ఎందువల్ల నంటి ఈ (ప్రశ్నకు సమాధానము ప్రశ్నలోనే 
అంతర్నిహితమైయున్నది, ప్రశ్నకు బాహ్యంగా లేదు. 


ఈర్ష్య అంటే యేమిటో మీకర్ణం తెలుసునా? మీరు చాల అందంగా 
వున్నారు, మంచి దుస్తులు వేసుకొన్నారు, అందమైన పాగా పెట్టుకొ 
న్నారు లేదా అందమైన చీర కట్టుకొన్నారు. నాకు గూడ మీమాదిరే 
వుండాలని కోరిక. కాని నాకు శక్తిలేదు. అందుకు మిమ్మలిని చూచి 
ఓర్చుకోలేను. మీకున్నదేదో అది నాకు కావాల్సి అందుకనే అసూయ. 
నేనెట్లా వున్నానో అది నాకు తృప్తినియడం లేదు. అందుకు భిన్నంగా 
మీ మాదిరి వుండాలని నా కోరిక. అందుకే మిమ్ము చూస్తే అసూయ, 
ఈర్ష్య. 


మీలాగా అందంగా వుండాలని నా కోరిక. మీకుండేలాంటి సన్నని 
నాజూకైన (నాణ్యమైన) గుడ్డలు, అందమైన యిల్లు, ఉన్నత పదవి -- 
ఇవన్నీ నాకూ కావాలి. అందుకే మీమీద నాకు అసూయ. నాకున్న 
దానితో నేను తృప్తిపడక పోవడం చేతనే, మీ మాదిరి వుండాలనే కోరిక 
నాలో కలుగుతున్నది. కాని నా అసంతృప్తిని దానికి కారణాన్ని నేను 
అర్ధం చేసికోగల్గితే అప్పుడు మీ మాదిరి వుండాలనే కోరిక నాలో 
ఎందుకు కల్గుతుంది? కల్లదు. మీకుండి నాకు లేదని బాధపడను. 
అంటి దాని భావమేమనగా, నన్ను నేను అర్హం చేసికోవడం మొద 
లు పెట్ట నప్పటినుండి నన్ను ఇతరులతో పోల్చుకోవడం మానివేస్తాను. 
ఎవరిని జూచినా అసూయవడను. నేను మరియొకరుగా మారిపోవా 
లని ఎప్పుడైతే కోరుకొంటానో అప్పుడే అసూయ ఉత్పన్నమవుతున్నది. 
అట్టుగాక, “నేనెవరినన్నాగానీ, ఎట్టన్నా ఉండనీ, నన్ను నేను అర్హం 
చేసికోవాలి నా నిజమైన స్థితి యేమిటో తెరిసికోవారి” అని మీరు 


[క్రమశిక్షణ - ఒక వెద్ద నమన్వ 159 


సంకల్పించుకొం టే, మీలోని అసూయ దానంతట అదే తొలగిపోతుంది. 


అప్పుడిక [క్రమగ్గిక్షణయే అక్కణు లేదు. నన్ను నేను అర్హం చేసికొన 
డంతో నాలో సమగ్రత (Integration) సద్దిస్తున్నది. 


మనం చదువుకొన్న చదువు, మనమున్న పరిసరాలు, మనం పుట్టి 
పెరిగిన సంస్కృతి యివన్నీ మనమేదో యొక ఉన్నత స్థితికి 
చేరుకోవాలని మనలను ఉద్బోధిస్తూ వుంటాయి, అందుకు మనలను 
(పేరేపిన్తూ వుంటాయి. మన తత్త్వశా,స్తాలు మన మతాలు మన 
= ఒవ్‌ x 
ధార్మిక (గంథాలు ఇవన్నీ చేప్పుది అదే. కాని నాకిప్పుడర్హ మైనదే 
మంకే మరియొక స్ట్రితిలోనికి, లేదా మరియొకరుగా పరిణతి చెందడమనే 
(పక్రియలోనే అసూయ అంతర్రినమై వుంటుంది. అంటి నేను నా 
సహజ స్టితితో తృప్తిపడడం లేదన్నమాట! కావున నా సహజ స్థితి 
ర (వ) 
యేమిటో నేను అర్హం చేసికోవాలి. 


ఒకరితో నన్ను నేనెందుకు పోల్చుకొంటున్నానో ఏదో యొక సతికి 
చేరుకోవాలని ఎల్లప్పుడూ ఎందుకు ప్రయత్నిస్తున్నానో నాకు తెలియాలి. 
నా సహజ స్థితిని తెలిసికోవాలంలే దానికి క్రమగిక్షణతో పనిలేదు. 
దానిని అర్హం చేసికొనే ప్రక్రియలోనే సమగ్రత (Integration) సిద్దిస్తుంది. 
నన్ను నేను అర్హం చేసికొనడంతో నాలో వున్న పరస్పర వైరుధ్యము 
(Contradiction) తొలగిపోతుంది. తత్తరితంగా సమగ్రమగు కర్మాచరణ 
- బహొముఖములుకాని కర్మాచరణ - సిద్దిస్తుంది. 


3. (ప్రశ్నా శక్తీ యంశే యేమిటి? అధికారమంటే యేమిట? 


కృష్ణమూర్తి:- శక్తి యనేది అనేక విధాలు. అంతర్హహన యంత్రము 
(Internal Combustion Engine) ద్వారా పుట్టింపబడిన శక్తి, ఆవిరి 
శక్తి విద్యుచ్చక్తి - ఇటువంటివి యాంత్రిక శక్తిలోని భేదములు. 
చెట్టులో వుండే శక్తివలన చెట్టునందంతట రసము (ప్రవహిస్తుంది; 
ఇగుళ్ళు, ఆకులు పుడతాయి. 'మానవునిలో శక్తి వుంటేనే స్పష్టంగా 
ఆలోచన చేయగలుగుతాడు. (ప్రేమించడానికి, ద్వేషించడానికి గూడ శక్తి 


160 ఈ విషయమై ఆలోచించండి 


కావాలి. నియంతకు గల శక్తి వేరైనది. దేవుని పేరిట, దివ్య “గురువుల 
పేరిట, దేశం పేరిట ప్రజలను దోచుకోవాలంతే శక్తి కావాలి. ఇవన్నీ 
శక్తి యొక్క విభిన్న రూపొలు. 


అయితే విద్యుచ్చక్తి, కొంతిశక్తిి అణుశక్తి మొదలైన శక్తి రూపాలు 
సహజంగా మంచివే మీరేమంటారు? కాని ఆ శక్తులను దురాక్రమణ 
కోసం, ప్రజలను హింసించడంకోసం, స్వార్హసిద్దికోసం ఉపయోగించుకొనే 
మానవుని మానసిక శక్తి యెట్టి పరిస్టితులలోనైనా సరే, చెడ్డదే. శక్తి 
యొక్క మరియొక రూపము అధికారము. ఏదైనా సంఘానికిగాని, 
(కైస్తవ దేవాలయానికి గాని అందలి వివిధ సంప్రదాయాలకుగాని, 
మత శాఖలకు మత వర్గములకు గాని పెద్దగా వుండి యితరు 
లపై అధికారము చూపేవాడు ఎప్పటికిని దుష్టుడే. ఎందువల్లనంటే 
అటువంటివాడు తన గతేమిచో తనకు తెలియకపోయినా, ఇతరులను 
మాత్రం తన వశరలో పెట్టుకొని, వారి భవిష్యత్తును తీర్చి దిద్దబోతు 
న్నాడు! తాను పోయేదారి ఎటు పోతున్నదో తనకు తెలియకపోయినా, 
ఇతరులకు దారి చూపగోరుతున్నాడు! ఇది. (ప్రపంచంలోని 'వెద్ద పెద్ద 
సంస్థల విషయంలోనే కాదు, చిన్న చిన్న సంస్తలు, సంఘాల విష 
యంలోను అంతే. ఎప్పుడైతే మానవుని మనస్సు నిర్మలము, (భ్రమ 
ప్రమాదరహితము అవుతుందో శాంతము సమాహితము అవుతుందో, ఆ 
క్షణమునుండి అతడితరులపై పెత్తనం చేసే నాయకుడుగా ఉండగోరడు, 
ఉండడు, నిర్మల మనస్కుడు, శాంతచిత్తుడు, ఇతరుల పై అధికొరము 
చేయడమున్ను —- ఈ రెండును ఒకదానికొకటి పొసగని విషయాలు. 


కాబట్టే యితరులమీద అధికారం కావాలని మానవుని మనస్సు 
ఎందుకు కోరుకొంటుందో తెరిసికోవడం చాల అవసరం. తర్తిదం 
డులకు తమ పిల్లలమీద అధికారముంటుంది; భార్యకు భర్తమీద 
అధికారముంటుంది లేదా భర్తకు భార్యమీద. అధికారముంటుంది. ఇట్లా 
చిన్న కుటుంబంతో ఆరంభించిన యీ చెడ్డ గుణం (౪) పెరిగి 
పెద్దదై విస్తరించి ప్రభుత్వములకు, రాజకీయనాయకులకు, మత గురువు 


(క్రమశిక్షణ = ఒన్‌ వెద్ద సమస్య 161 


లకున్ను వుండే క్రొర్యంగాా దురాచారంగా పరిణమిస్తుంది. ఇట్టి అధికార 
దాహం లేకుండా, ప్రజలను తన చెప్పు చేతలలో పెట్టుకోవాలని వారిని 
తన స్వార్థానికి ఉపయోగించుకోవాలని కోరకుండా, తనకు గాని తన 
వర్గానికి గాని తన - దేశానికిగాని దివ్యగురువులకు గాని దె వభక్తులకు 
గాని అధికారము, కొవాలని కోరకుండా మనిషి జీవించలేడా? వివిధ 
రూపాలలో నున్న ఆ అధికారాలన్నీ వినాశకరములు; వాటివలన మని 
షికి హాని కలుగుతుంది, దుఃఖము దైన్యము కలుగుతుంది. అట్లుగాక 
ఇతరుల కష్టసుఖములను తనవిగా భావించుకొంటూ, దయార్హం హృద 
యుడై (పేమమూర్తియై జీవించడం మిక్కిలి అద్భుతమైన విషయము. 
అది శాశ్వత ఫలితాన్నిస్తుంది. (వేమ అజరామరము, శాశ్వతము; 
(ప్రమయున్నచోట దుష్ట శక్తులకు తావులేదు, దుష్టమైన అధికారమునకు 
అవకాశములేదు. 


4. ప్రశ్న- శీర్తి ప్రతినల కోసం మనమెందుకు ప్రాకులాదుతాము? 


కృష్ణమూర్తి:- మీరెప్పుడైనా దీనిగురించి ఆలోచించినారా? మనం 
రచయితగానో, కవిగానో, చిత్రకారునిగానో, రాజకీయనాయకునిగానో, గాయ 
కుని గానో మరి యే విధంగానైనా సరే ప్రసిద్దులం కాగోరుతాము. 
ఎందుకని? మనం చేసే పనిమీద మనకు నిజంగా (ప్రేమలేదు కాబట్టి. 
సంగీతాన్ని గాని కవిత్వాన్ని గాని, చిత్రలేఖనాన్నిగాని దేనినైనా సరే 
మీరు నిజంగా (ప్రేమిస్తే, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడరు; దాని 
గురించి అసలు పట్టించుకోరు. పేరు పొందాలనే కోరిక, పైకి అందంగా 
కనబడే తుచ్చమైన కోరిక. అట్టి కోరిక అల్పబుద్దినే సూచిస్తుంది. ఆ 
కోరికకు అర్హం లేదు. మనం చేసే పనియందు మనకు (పేమలేదు. 
కాబట్టి ఆ “(పేమ దారిద్ర్యాన్ని" పేరుప్రతిష్పలతో కప్పిపుచ్చుకో జూస్తాం. 
ప్రస్తుతం మనం చదువుకొనే చదువు తుచ్చమైన చదువు, అది మనం చేసే 
పనిని మనం (ప్రేమించాలని చెప్పదు, తుట్టుతుదకు లభించే విజయాన్ని 
మాత్రమే (పేమించమంటుంది, ఆ వ*య మేవిధంగా లభించినా నరే! 
కర్మాచరణము కంటె కార్యసిద్ధి మనకు ప్రధానము. 


164 


Il 


ఈ కే 


Ll 


యమ్‌ లు 


జ్‌ 


ఖా 


Te స న 


వచి 


ఈ వివయమై ఆలోచించండి 


కోరికకు మూలమేమి? దాని నెట్టు తొలగించగ 
లను? 

సమాజంలో ఉన్నంతకాలం ఒకరిమీద నొకరు ఆధా 
రపడకుండా ఎట్లా ఉండగలం? 
మనుషులెందుకు కొట్టాడుకొంటారు? 

అసూయ అంట్‌ యేమిటి? 


నేను దేనికిని ఎప్పుడును తృప్తిపడను, ఎందువలన? 


మేమెందుకు చదువుకోవాలి? 

సిగ్గంళు యేమిటి? 

దేవున్ని పూజించడం నిజమైన మతము కాదా? 
అసంతుష్టే గనక వుంకే సరళంగా స్పష్టంగా ఆలో 
చింపలేము. ఈ అవరోధాన్ని మనమెట్టు అతి(క్ర 
మించగలము? 


ఆత్మజ్ఞాన మనగానేమి? అది మనకెట్టు లభిస్తుంది? 


ఆత్మ లేదా జీవాత్మ అంటే యేమిటి? 


క్రీర్తి ప్రతిష్టలు పొందాలని మనమెందుకు కోరుకొం 
టాము? 


నామాటలు కావు ఇదినా దివ్యగురువు యొక్క 
మాటి అని (వ్రాసినారు. కాని యిప్పుడు ఎవరికి 
వారాలోచించుకోవలసిందేనని పట్టు బట్టుతున్నారు. 
ఎందువలన? మీదివ్య గురువు ఎవరు? 

మనిషికి గర్వమెందుకు? 


- మీ చిన్నప్పుడు మీరు (వ్రాసిన ఒక పుస్తకంలో, “ఇవి 


ఏది అందమైనదో, ఏది కాదో పల్లల మైన మాకు 


ముందుగానే చెప్పడంచేత ఇక జీవితమంతా ఇది 
అందమైనది యిదికొదు అని చెప్పుకొంటూ 
పోతాం. నిజంగా అందమైనదేదో, కానిదేదో ఎట్లా 
తెలిసికోవడం? న 


క్షమించండి. ఇంతకున్ను మీదివ్యగురు వెవరో చెప్పనే 


లేదు. 


20 


30 
33 
34 
తిర 
36 
37 


43 


ర్‌తె 
ర్‌ర్‌ 
ర్‌ ౯ 


62 


64 
66 


67 


69 


ఈ వివయమై ఆలోచించండి 


vil l. 
2: 


Vil 


IX 


మీరెందుకు సిగ్గుపడతారు? 


మన దైనిక జీవితంలో సత్యము నెట్టు తెలిసికొన 


గలము? 


ప్రతిమలు గురువులు, మహాత్ములు బుషులు మనకు 


సరియైన ధ్యానమార్గమును చూపరా? 
విద్యార్హి యొక్క కర్తవ్యములేమిటి? 
గౌరవమునకు (పేమకు గల భేదమేమి? 


కోపమనగా నేమి? ఎవరికైనా కోపమెందుకు 
వస్తుంది? 


మనం మన తల్టులను ఎందుకెక్కువగా (పేమిస్తాము? 


నానిండా అసహనము, ద్వేషము. (పేమించడ మెట్లో 
దయచేసి నాకు నేర్చుతారా? 

జీవితంలో సుఖమంటే యేమిటి? 

నిజమైన జీవితమనగా నేమి? 


భోగమయ జీవితము నడుపవలెనని మనమెందుకు 
కోరుకొంటాము? 


మనం మన పరిసరాలతో పోరాటంసల్పుతూ 


వున్నంత కాలం జీవితంలో శాంతి వుంటుందా? 
మీరు సుఖంగా వున్నారా లేదా? 


మనమెందుకు ఏడుస్తాము? దుఃఖఖమంటేు: యేమిటి?... 


ఘర్షణ లేకుండ మనమెట్లు సమగ్రతను సాధింపగ 
లము? 

మరణానంతరం గూడ ఆత్మ జీవిస్తుందా? 
మేము జబ్బుపడినప్పుడు మా తల్లిదండ్రులు మా 
గురించి ఎందుకంతగా చింతిస్తారు? 


దేవాలయములలో వూజ కొజ కై అందరికిని 


ప్రవేశార్హత వుండవలెనా? ' 
మన జీవితంలో (క్రమగిక్షణకు గల స్టానమేమి? 

ఇంతకుముందు దేవాలయములను గూర్చి మాట్లా 
డేటప్పుడు మీరు దేవుని యొక్క ప్రతికను మనిషి 


165 


75 
75 
77 


78 
79 


86 
87 


రిరి 


89 
92 


97 


101 


101 
107 


108 


109 
110 


466 ఈ విషయమై ఆలోచించండి 


నీడతో పోర్చినారు కదా. అసలు మనిషే లేనిచో 

అతని నీడ యెట్లా వుంటుంది? యం 112 
6. ధనవంతుల పిల్లలకు “భవిష్యత్తు ఎట్లాగూ నిశ్చితమే. 

కాబట్టి వారికి “పరీక్షలు అనవసరము' కావచ్చు; కాని 

బీద పిల్లలు తమ జీవనాధారమును తాము వెదకు 

కోవలసి వస్తుంది కాబట్టి వారికి పరీక్షలు అవసరం 

కాదా? ముఖ్యంగా ఇప్పుడున్న సంఘ పరిస్తితిని బట్టి 

చూస్తే వారికి వాటి అవసరమేమైనా తక్కువా”... 113 
7. బీదవారికోసం ధనవంతులు తమకున్న దానిలో "పెద్ద 


మొత్తం ఇవ్వడానికి ఎప్పటికైనా సిద్దపడతారా? ... 114 

౫X1 1. మీరు మాట్లాడుతున్న విషయాలన్నీ మీకెట్లా తెరి 
శాయి? అవి మాకెట్టా తెలుస్తాయి? .. 119 

2. మనమెవరి గురించి మైనా ఒక అధి ప్రాయాన్ని 
ఏర్పరచుకోవచ్చునా, ఏర్పరచుకోగూడదా? ... 120 

3. మానసికమైన అనుభూతి యనగానేమి? మనమెట్లా 
దానిని పొందుతాము? ia. స. 

4. భారతీయ సంస్క ఎతికిని అమెరికా సంస్క ృతికిని 
గల భేదమేమి? ha: La 
5. భారతీయుల గురించి మీ అభిప్రాయమేమి? aah 125 

XI 1. కృష్ణజీ, మనకెవరైనా తోడువుండాలని యెందుకు 
కోరుకొంటాము? - ... 132 


2. మీరు ఉపన్యాసాలివ్వడం సరదా కోసమా? కాల 
క్షేపం కోసమా? మాటాడి మాట్లాడి అలసిపోరా? 
మీరెందుకోసం ఈ పని చేస్తున్నారు? ... 133 
3. నేను (పేమించే మనిషికి కోపం వస్తే ఆ కోపమెం 
దుకంత తీవ్రంగా వుంటుంది? 
4. మనస్సు తనకున్న అడ్డంకులనెట్టు అతి[కమించి పోగ 
లదు? .. 136 
5. (ప్రపంచంలో ఇంతమంది (స్త్రీ, పురుషులను దేవుడెం 
దుకు సృష్టించినాడు? న ౯ 


ఎ 134 


ఈ విషయమై ఆలోచించండి 


XII 1. మాకు ఆటలమీద వున్నంత (పీతి చదువు మీద 


XIV 


2: 


ఎందుకుండదు? 


ఏదైనా ఒక విషయం తప్పని (గ్రహిస్తే ఇక ఆ 


తప్పు మనలో నుండి తొలగిపోతుందని మీరు చెప్పి 
వున్నారుగదా. పాగ త్రాగడం తప్పని నేను (ప్రతిది 
నము గ్రహిస్తూనే వున్నాను, కొని ఆ యలవాటు 
పోవడంలేదు! 


మా పెద్దలలో కొందరు చాల గంభీరంగా ముఖం 


పెట్టి నప్పుడు మేమెందుకు భయపడతాము? 
వాండ్లెందుకట్లా గంభీరంగా కనబడతారు? 
విధి నిరయము లేదా కర్మఫలమనగానేమి? 


మనమెందుకు బీదవారిని అసహించుకొంటాము? ... 


సత్యము, సౌజన్యము, సమగ్రత _ (Integration) 
ల గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే 
వాటికి భిన్నంగా అసత్యము, అసౌజన్యము, అసమ 
(గత లున్నట్టే కదా? కాబట్టి (క్రమణిక్షణ లేనిదే 
మనిషి సత్యవంతుడు, సౌజన్యవంతుడు, సమ(గతగ 
లవా డెట్టు కాగలడు? 


శక్తి యంకే యేమిటి? అధికారమంటే యేమిటి?... 


కీర్తి (ప్రతిష్టల కోసం మనమెందుకు ప్రాకులాడు 
తాము? 


1 


XK 
Sg 
Vy) 


లో 


శ / నో 
ని క్‌ 
స్టా 
- స న్‌ 3 a, 
సాలా 
9” 


క్త 
ఖో 
( 
న 
ఫు 
| 


\ 


167 


142 


144 


146 
148 


156 


15/7 
159 


161 


తవరకు వెలువడిన మా తెలుగు అనువాదములు : 


1. జీ,లంక సంభాషణలు 1980 -- సి. హనుమంతరావు 


యల 
(Sri Lanka Talks) 

2. తెకివిడి నుండి స్వేచ్చ - “శ్రీ, విరించి” 
(Frcedom from the Known.) 

3. మందున్న జీవితం -- సరోజిని (పెదొచంద్‌ 
(Life Ahcad) 

4. ఈ విషయమై ఆలోచించండి (2 భాగాలు) 

-- స. హనువుంతరావు 

(This matter of culturc) 
రాబోవు అనువాదాలు : 
జీవన వ్యాఖ్యలు - అబ్బూరి ఛాయాదేవి 
(Commentaries on Living). 


162 ఈ విషయమై ఆలోచించండి 


మన దగ్గర యేదైనా మంచి వుంట మనమేదైనా మంచి వని 
చేస్తే దానిని గూర్చి పదిమంది యెదుట గొప్పగా చెప్పుకోనక్కర లేదు. 
అట్లా చెప్పుకొంటే అది మన అల్ప్బత్వాన్నే సూచిస్తుంది. మీరేపని చేసినా 
దానిమీది (ప్రేమతో చేయండి; 'పేరుకోసం చేయవద్దు, ప్రచారం కోసం చేయ 
వద్దు. అట్టా చేస్తూ, అజ్ఞాత వ్యక్తిగా జీవించడంలోనే గొప్పతనమున్నది. 

యి యా న ఇ 

దయారసముచే చిప్పిలు హృదయముగలిగి వేరుకోసం (ప్రయత్నించకుండా 
జీవించు వాడుత్తముడు. 


అట్టా చేస్తే మీకు (ప్రసిద్ది రాకపోవచ్చు, వార్తా పత్రికలలో మీ 
ఫోటో పడకపోవచ్చు, రాజకీయ నాయకులు మీ యింటికి రాకపోవచ్చు. 
అప్పుడు మీరు అజ్ఞాతంగా జీవితం గడువుతూవున్న కేవలం సృజనగీ 
లురైన మానవులు మాత్రమే. అయితే అందులోనే గొప్పతనమున్నది, 
అందమున్నది, ఆనందమున్నది. 


18 జనవరి, 1955 


అధ్యాయం 
1 l. 


(ప్రశ్నల పూచి 


అందరు మనుష్యులు ఎదురుతిరిగితే ప్రపంచంలో 
అల్ల కల్లోల మేర్చడదంటారా మీరు? 

ఎదురు తిరిగి ప్రశ్నించడం, నేర్చుకోవడం, (పేమిం 
చడం - ఈ మూడున్ను మూడు వేర్వేరు ప్రక్రి 
యలా, లేక ఒకే సమయంలో జరిగెడివా? 
సంగ్రహణ శీలతమీద, ఆశలు ఆకాంక్షలమీద నేటి 
మానవ సంఘం ఆధారపడివున్నమాట నిజం. కాని 
అట్టి కోరికలే లేకపోతే మనము క్షయించిపోమా? 
పెరుగుదల ఆగిపోదా? 

వెక్కు ఇతర దేశములలో వలె, ఇండియాలోను 
విద్యావిధానము (ప్రభుత్వాధీనంలో వున్నది. అట్టి 
పరిస్తితిలో, మీరు చెప్పేరకం ప్రయోగములను కొన 
సాగింపవలెనం కు సాధ్యమా? 

“తెలివి అంటే ఏమిటి? 


మొరటు మనస్సు సున్నితమైన మనస్సుగా మార 


గలదా? 


త్రి దండ్రులు మరియు ఉపాధ్యాయుల సహాయం 


లేకుండా పసిపిల్లవాడు తానెవరో ఎట్టు తెలిసికో 
గలడు? 


పల్లెలలో దెయ్యం పట్టడం లాంటి విషయాలను 


చూచినామని, తమకు దెయ్యాలు భూతాలు అంతే 
భయమని పిల్లలు చెప్పుతూ వుంటారు. “చావు” 
అంట యేమిటని కూడ  వారడుగుతారు. దిని 
కంతకు ఏమని సమాధానమివ్యారలి? 


ed 
[థి 


ll 
18 


19 


21 


22 


ర ఈ విషయమై ఆలోచించండి 


ట్రయితే -- మీకు మీరు (పాధాన్యమిచ్చుకొ నేటట్టయితే — అదంతా 
క్షణములో నశించి పోతుంది. “నేను కనిపెట్టినాను, నాకు తెలుసు. 
నేను దీనిని తెలిసికొన్నాను, దానిని తెలిసికొన్నాను, అందుచేత నేను 
చాల గొప్పవాళ్లో అని మీరనుకొన్న క్షణమే దారి తప్పుతారు. దూర 
ప్రయాణం చేయదలచుకొన్నవారు తక్కువ సామానుతో బయలుదేరాలి. 
ఉన్నతమైన పర్వత శిఖరాలనధిరోహింపదలచుకొన్నవారు చాల తేలికగా 
(ప్రయాణం చెయ్యాలి. 


కాబట్ట యీ ప్రశ్న నిజంగా చాల ముఖ్యమైనది. తన్ను దాను 
తెలిసికొనడం (ఆత్మజ్ఞానము) ద్వారా మనస్సు యొక్క పోకడలను గమ 
నించడం ద్వారా సత్యమును దర్శిస్తాము, అవగాహన కలుగుతుంది. మీ 
పారుగువానిని గురించి మీరేమి చెబుతారో, మీరెట్లా మాట్టాడుతారో, 
ఎట్టా నడుస్తారో, ఆకాశాన్ని అందలి పక్షులను ఎట్లా చూస్తారో, 
మనుషుల నెట్టా ఆదరిస్తారో, చెట్టు కొమ్మనెట్లా నరుకుతారో -- 
ఇవన్నీ ముఖ్యమే. ఎందువల్లనంటే యివన్నీ అద్దాలవలె మిమ్ము మీ 
యధార్హస్వరూపాన్ని యథాతధంగా తెల్చుతాయి. మీరు సావధానులై 
మిక్కిలి హెచ్చరికతో నుంట్కే ఏ క్షణమున కాక్షణము ప్రతిదానిని (క్రొత్త 
[కొత్తగా కనుగొంటూ వుంటారు. 


2. ప్రశ్నవ- మనమెవరి గురించి యైనా ఒక అభిప్రాయాన్ని వర్పర 
చుకోవచ్చున్కా వీర రచుకోగూడదా? 


కృష్ణమూర్తి:- మనుషుల గురించి అభిప్రాయాలు వెట్టుకోవచ్చునా? 
ఎవరి గురించై నా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చునా? మంచి చెడ్డ 
విమర్శించి నిర్గయాలకు రావచ్చునా? మీ ఉపాధ్యాయుని గురించి మీకు 
కొన్ని అభిప్రాయాలున్నట్టయితే అప్పుడు మీకు మీ ఉపాధ్యాయుడు 
కాదు ముఖ్యము, ఆయనవై మీకున్న అభిప్రాయాలు ముఖ్యమౌతాయి. 
జీవితంలో జరిగేదే అది, కాదా? (పజల గురించి మనందరికి వేర్వేరు 
అభిప్రాయాలుంటాయి. మనమంటాము గదా “అతడు మంచివాడు.” 


ధ్యానము 121 


“అతడు గర్విష్టి” “అతనికి మూఢవిశ్వాసము లెక్కువ.” “అతడు 
అది చేస్తాడు ఇది చేస్తాడు.” ఈ విధంగా మనకున్ను ఎదుటివాని 
కిన్ని మధ్య అభిప్రాయాల తెర అడ్డుగా వుంటుంది. కాబట్టి మనమా 
మనిషిని నిజంగా చూడలేము చూడము. ఎవరో ఏదో యొక పనిని 
చేయడం చూచి “అతడీ పని చేశాడు” అని అంటాము. అందువ 
లన్క జరిగిన సంఘటనలను తేదీలవారిగా గుర్తించడం (ప్రధాన మైపోతుంది. 
అర్హమౌతున్నాదా? మీరు మంచిదని గాని చెడ్డదనిగాని అనుకొన్న పనిని 
దేనినైనా ఎవరైనా చేయడం చూస్తే, అప్పుడతని మీద మీకొక అధి 
ప్రాయం ఏర్పడి అది మామూలుగా మీలో  స్థిరపడిపోతుంది గూడ. 
మళ్ళీ పదిరోజుల తర్వాతనో, సంవత్సరం తరువాతనో మీరతనిని కలి 
సికొన్నప్పుడు మీరింకా మీ అభిప్రాయాల కనుగుణంగానే అతని గురించి 
ఆలోచిస్తారు. కాని యీ మధ్యకాలంలో. అతడు మారిపోయివుండవచ్చు. 
'అందువలన “అతడిట్లాంటివాడు” అని చెప్పగూడదు. ఇది చాల 
ముఖ్యం. “ఫిబవరి నెలలో అట్లా వుండేవాడు.” అని చెప్పవచ్చు. ఎందు 
కంఠే సంవత్సరాంతానికి అతడు పూర్తిగా మారిపోయి వుండవచ్చు. 
“మాకా మనిషి తెలుసును” అని మీరెవరి గురించైనా అంట్‌ మీరన్నది 
పూర్తిగా తప్పెయుండవచ్చు. ఎందుకంటే అతని గురించి మీకు తెలి 
సినది కొంతవరక్సే లేదా ఒకానొక దినమున జరిగిన సంఘటనలను 
బట్టి మాత్రమే. అంతకు మించి మీ కతని గురించి .బొత్తిగా తెలి 
యదు. అందువలన ఎప్పుడు ఎవరిని కలిసికొన్నా గతముతో ప్రభావితము 
కాని నిర్మలమైన మనస్సుతో కరిసికోవలెనేగాని మీమీ షక్షపాతములతో 
ముందుగానే ఏర్పరచుకొన్న అభిప్రాయాలతో ఉద్దేశాలతో కలిసికొనరాదు. 


3. ప్రశ్నవ- మానసీకమైన అనుభూతి యనగానేమి? మనమెట్లా 
దొనిని పొందుతాము? 


కృష్ణమూర్తి :- శరీర విజ్ఞాన శాస్త్రపు పాఠాలు మీకుండి వున్నట్లయితే 
మీ ఉపాధ్యాయుడు మానవశరీరమందలి నాడీమండల  నిర్మాణమును 
గూర్చి, అది పని చేయు తీరును గూర్చి మీకు వివరించి యుండవచ్చు. 


